


శ్రీ వేదాంత దేశిక ప్రణీత 


గరుడదండకము 
ఆంధ్రవినరణంతో 


నివరణకర్త 
శ్రీమాన్‌ డా॥ ఈ.ఏ. శింగరాచార్యస్వామి 





నమనివేదనము 


కుంకుమాంకితనర్దాయ కుందేందుధవళాయ చ । 
విష్ణువాహ! నమ స్తుభ్యం పక్షిరాజాయ తే నమః ॥ 


“వెకుంరే తు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి: ఆస్తే విష్ణు రచింత్యాత్మా భై 
ర్భాగవతై స్సహ” అనునట్లు భగవానుడగు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో, 
నిత్యముక్తులతో కలసి దివ్యవైకుంఠనగరమున పేరోలగమును నిర్వహించు 
చుండును. త్రిపాద్విభూతి అనబడు పరమపదమున భగవానుని పలువురు నిత్యులు, 
ముక్తులును అనేక విధముల సేవించుచుందురు. నిత్యవర్గమునకు చెందిన 
భగవానుని సేవకులలో గరుత్మంతుడు అగ్రగణ్యుడు. కావుననే శ్రీవైష్ణవ 
సంప్రదాయమున గరుడునకు “సెరియతిరువడి” అని పేరు. ద్రావిడభాషలో “అడి” 
అనగా దాసుడు అని, పాదములు అని అర్థములు కలవు. భగవానుని పాదములను 
మోయుచు ఎల్లప్పుడు వాహనమగుటచే, ఆ స్వామికి పలు విధములైన సేవలను 
చేయు దాసుడగుటచే ఈ పేరు గరుడునకు వచ్చెనని పెద్దలందురు. “పెరియ” 
అనగా పెద్ద అని అర్థము. భగవానుని పాదములను మోయు భాగ్యము 
శ్రీరామావతారసందర్భమున హనుమానునికి మాత్రము కల్లెను. కాని, గరుత్మంతు 
నకు ఆ అదృష్టము నిత్యము కలదు. కావున ఈ విశేషణము అతనియందు 
మిక్కిలి సార్థకము అని అభిజ్ఞుల వివరణము. 

ఈ పరమభక్తునకు అన్వర్థములైన పలు పేర్లు కలవు. గరుత్మత్‌, సుపర్ల 
శబ్దములు ఇతని రెక్కల శక్తిని తెలుపును. గరుడశబ్దము జ్ఞానానుష్టానములను 
వచించును. పక్షీంద్రశబ్దము ఇంద్రసామ్యమును తెలుపును. పన్నగాశనుడను పేరు 
సర్పములకు శత్రువు అనుటను తెలియజేయును. వైనతేయుడు అనుట 
వినతాసుతత్వమును సూచించును. ఆ యా పేర్లలోని స్వారస్యములు వ్యాఖ్యలో 
యథావకాశముగా (ప్రస్తుతములు. “సుష్టు పారం నయతీతి సుసర్లః” అనుచు 
విష్ణుసహ(స్రనామములోని సుపర్లశబ్దమునకు భట్టరుచేసిన వివరణమును గరుడుని 
యందును అన్వయింపవచ్చును. భగవానుడు భక్తులను పరమపదమునకు 
గరుడునిపై నిడికొని కొనిపోవుననికదా (ప్రసిద్ది! “వారిజనిలోచన! మదంతి 
మదశాయాం క్లేశవినశీకృత సమస్తకరణాయామ్‌, ఏహి రమయా సహ శరణ్య! 
విహగానాం నాధ మధిరుహ్య నరసింహ! నరసింహ!” అని కదా పూర్వాచార్య ప్రార్థన. 


“ఫిపర్తీతి పర్లమ్‌ -పూ పాలన పూరణయోః” అని, “పృణతి ఇతి పర్లమ్‌ - పృణ 
ప్రీణనే” అనియు పర్లశబ్దము అమురసుధలో వివరింపబడినది. కావున 
సుపర్గుడనుటకు భక్తులను పాలించువాడని, భగవానుని ఆశను పూరించువాడని, 
భగవానుని, భక్తులను సంతోషింపచేయువాడనియు అర్ధములను చెప్పవచ్చును. 
అట్టే విష్ణురథ నామస్వారస్యము వ్యాఖ్యలో తెలుపబడినది. 

భగవద్యామునులు స్తోత్రరత్నమునందు- “దాస స్పఖా వాహన మాసనం ధ్వజో 
య స్తే వితానం వ్యజనం త్రయీమయఃో అనుచు భగవానునకు దాసుడై, సఖుడై, 
వాహనమై, ఆసనమై, ధ్వజమై, మేలుకట్టై, విసనక(ర్రయె- ఇంకనూ పలు విధముల 
గరుడుడు సేవచేయు ననిరి. ఈ సూక్తిని ఆచార్యులు వ్యాఖ్యానించిన తీరు 
అత్యద్భుతము. అదలి విశేషములు కొలదిగా (ప్రస్తావింపబడుచున్నవి. 


దాసః :- స్వామికి అతిశయమును కల్గించుట అను శేషత్వము సార్థకమగుట 
దాసత్వములోనే. శేషత్వము అచేతనమునకును ఉండవచ్చును. కాని, దాసత్వము 
మాత్రము చేతనునకే సాధ్యము. సఖిత్వము మొదలగు స్థితులయందును 
స్వాభావికమైన దాసత్వము అనువర్తించును. “లోకనాథస్య రామస్య సఖా దాసోలి_ 
స్మి రావణ” అను శ్రీరామాయణ సూక్తి ఇందులకు ప్రమాణము - అని దేశికుల 
సూక్తి అట్టి దాసులలో ముఖ్యుడు గరుడుడు. 

సఖా :- గరుడుని సఖిత్వము “సఖే రాఘవ ధర్మజ్ఞ” ఇత్యాది శ్రీరామాయణ 
సూక్తిలో స్పష్టము. ఇట్టి సథిత్వము కాదాచిత్కము, అభినయ(ప్రయుక్తము - అని 
దేశికులు వ్యాఖ్యానించిరి. సఖిత్వ మనుటకు సమానచిత్తవృత్తిత్వము, అనగా ఒకే 
విధమైన అభిప్రాయమును కల్షియుండుట అనియు చెప్పవచ్చును. 
జగద్వాపారములలో ఈశ్వరుడు తనతో సంప్రదించు గొప్పతనమును కల్గినవాడు 
గరుడుడు - అని కృష్ణసూరి ఇచట వ్యాఖ్యానించిరి. “సమానం ఖ్యాయతే ఇతి 
సఖా” అను వ్యుత్పత్తి ఇచట వివక్షితము. 

ఆసనమ్‌ :- ఏ కార్యము లేనపుడు ప్రభువు సింహాసనముపై కూర్చుండి 
సేదదీరునట్టు స్వామి తన వైభవమునకు తగిన విధముగా గరుడుని ఆసనముగా 
చేసికొని కూర్చుండును. “గరుడాసనా” అని లక్ష్మీసహ(స్రనామస్తోత్రమున గల 
నామమును బట్టి గరుడుడు లక్ష్మీదేవికి ఆసనమగును అని తెలియుచున్నది. అనగా- 
దివ్యదంపతులకి ఇద్దరికిని అతడు ఆసనమేకదా ! “శయ్యాసనం వాహనం వేదాత్మా 
విహగేశ్వరఃి అని స్తోత్రరత్నసూక్తి, 


ధ్వజః :- భగవానుడు వేంచేయుటకు ముందే ఆ స్వామి రాకను భక్తులకు 
తెలియజేయు, ప్రీతిహేతువైన ధ్వజము గరుడుడు. భగవానుని రక్షకత్వమునకు 
హేతువు, సూచకమును అనియు చెప్పవచ్చును. 


వాహనమ్‌ :- ఆశ్రితుల ఆపదలలో వారిని రక్షించుటకు స్వామిని కొనివచ్చి 
సహాయపడు వాహన మితడు. భగవానుడు గరుడుని అధిరోహించుటకు 
రమణీయము లైన హేతువులను కొన్నిటిని ఆచార్యులు తెలిపిరి. గరుడుని 
కైంకర్యమనోరథము తీరుటకు, గరుడుని అధిరోహింపవలెను అను స్వామి ఆశ 
తీరుటకు, అతనిని అధిరోహించిన స్వామిని సేవింపవలెను- అను భక్తుల ఆశ 
సఫలమగుటకు, ఆ(శ్రితుల రక్షణముకొరకును. భగవానుడు అధిరోహించుట 
స్వామియొక్క వేదప్రతిపాద్యత్వము నకు చిహ్నము. కావుననే గరుడ 
వాహనోత్సవమునకు లోకమున అంతటి ప్రశస్తి కలదు. మజియు, బంగారు వన్నె 
కల గరుడునిపై నీలమేఘవర్షుడగు స్వామి ఉన్నపడు “సువర్లప్పష్టే ప్రబభౌ శ్యామః 
పీతాంబరో హరిః, కాంచనస్య గిరేః శృంగే సతటితోయదో యథా, “పాన్‌మలైయిన్‌ 
మీమిశై క్కార్‌ముకిల్‌ పోల” అను విధముగా మేరుపర్వతముపై నీలమేఘము 
అమరియున్నట్టు శోభిల్లుటయు ఇంతటి (ప్రసిద్దికి వేజొక కారణము. 


వితానమ్‌ :- “వినతై శిలువన్‌ శిఅకెన్నుమ్‌ మేలాప్పిన్‌ కీకగ్‌ వరువాన్‌” అనునట్లు 
ఆతపవర్షనివారణముగ గరుడుడు స్వామిని సేవించును. “గరుడం చ 
దదర్శోచ్చైరంతర్జానం గతం ద్విజః, కృతచ్చాయం హరే ర్మూర్షి పక్షాభ్యాం 
పక్షిపుంగనమ్‌” అనుచు పరాశరమహర్షి విష్ణుపురాణమున పల్కిరికదా ! 

వ్యజనమ్‌ :- తనను అధిరోహించి భగవానుడు పయనించునపుడు 
చామరములవలె టెక్కలతో వీచి సేవించును. “తిరునెడున్హాణ్లకమ్‌” అను 
పరకాలసూరి ప్రబంధములోని ఆజవ పాశురమున గల “అమ్‌ శిణైప్పుళొ అను 
ప్రయోగమును ఆచార్యులు వ్యాఖ్యానించుచు స్వామి తనపై అధిరోహించి 
ఊరేగునపుడు కలిగిన ఆయాసము తీరుటకై గరుడుడు తన తెక్కలను 
విసనకర్రలుగా చేసి విసరును అని పల్కుట ఇచట స్మరణీయము. అచట ప్రస్తుత 
స్తోత్రరత్న సూక్తిని ఉట్టంకించుటయు గమనార్హము. నరకాసురవధ సందర్భమున 
శ్రీకృష్ణభగవానుడు యుద్దమున సొమ్మసిల్లినపుడు గరుడుడు తన టెక్కలతో వీచి, 
శ్రమ తీర్చెనని నాచనసోమన ఉత్తరహరివంశమున “భుజగాంతపు టెక్కల 


కొక్కలాగునన్‌ తోడుగ తాళవృంతముల తూకొని చల్లని గాలి చల్లె” అనుచు 
పలికెను. 


ఈ రీతిలో పలు విధముల భగవానునకు సేవచేయు గరుడుని మహిమ 
వర్షనాతీతము. గరుడుడు వేదస్వరూపుడు. వేదము “వేదై శృ సర్వై రహ మేన 
వేద్యః” అనునట్టు భగవానుని తత్త్వమును నిరూపించును. కావున అందు 
స్వామియొక్క స్వరూపరూప గుణవిభూతులు (ప్రతిఫలించును. అట్లే గరుడుని 
యందును స్వామి స్వరూపరూపగుణవిభూతులు (ప్రకాశించును. కావున అతడు 
తనకెదురుగానున్న వస్తువుల రూపమును తనయందు ప్రతిఫలింపచేయు స్వచ్చమైన 
దరణమువంటివాడు. ఇట్టి గరుడునియందు శ్రీరంగనాథుడు తన 
స్వరూపరూపాదులను దర్శించుచు, మురియుచున్నాడు- అని భట్టరు 
శ్రీరంగరాజస్తవపూర్వశతకమున మనోహరముగా వర్లించిరి. 


గరుడుని జన్మవృత్తాంతము పరమాద్భుతము. వ్యాఖ్యానములలో అది 
ప్రస్తుతింప బడుటచే ఇచట ప్రస్తావింపబడుటలేదు. గరుడుడు పుట్టినపుడు అతని 
దివ్యతేజో విశేషణము చూచి దేవతలందరు అగ్నియే అని (బభ్రమించిరి. అతని తేజస్సు 
అంత గొప్పది. అతడు మహాకాయులైన గజకచ్చపములను అవలీలగా మోసిన 
బలశాలి. కావుననే గరుడుడను పేరు అతనికి కల్లెనని భారతము పేర్కొనుచున్నది. 
ఇతడు మాతృదాస్యమును పోగొట్టుటకై స్వర్గమునకు పోయి అమృతమును సాధించి 
తెచ్చి మహాసాహసి. వజ్రాయుధ ప్రహారమును సైతము లక్ష్యము చేయని మహా 
శక్తిమంతుడు. దేవలోకముననున్న గంగానది పాతాళమువరకును ప్రవహించుటలో 
కారణభూతు డితడు. దేశికులు గరుడుని భగవానుని సన్నాహరూపిగా పల్కిరి. 

గరుడుడు (ప్రతిష్థింపబడని విష్ట్యాలయములు ఉండవు. స్వామి బ్రహ్మోత్సవ 
ములు గరుడాత్మకమైన ధ్వజపటారోహణముతో (ప్రారంభమై, దాని అవరోహణ 
ముతో పూర్తి అగును. శ్రీరంగము, తిరుపతి, అహోబిలము, తిరునారాయణ పురము 
(మేల్‌కోటై) మొదలగు పలు క్షేత్రములతో గరుడునకు అవినాభావసంబంధము 
కలదు - అని పురాణములు తెలుపుచున్నది. శ్రీరంగములోని ప్రాకారమండ 
పాదులన్నియు గరుడాత్మకములేనని భట్టరు వర్షించిరి. పూర్వము తిరుపతి నగరము 
గరుడాకారమున నిర్మింపబడెనని పెద్దలందురు. గరుడోపాసన వలన సర్ప, 
దుష్టజంతు పీడలు, సకలారిష్టములు తొలగుటయేకాక సర్వశుభములు కలుగును. 


ఇట్టి గరుత్మంతుని స్తుతించు పలు స్తోత్రములలో దేశికకృతములైన గరుడ 
దండకము, గరుడసంచాశత్‌ అను రెండు స్తోత్రములు కలవు. వీనిలో మొదటిది 
దండకమను విశిష్టమైన ఛందస్సులో కూర్చబడినది. కమనీయమైన ఈ స్తుతికి 
భారద్వాజ రాజగోపాలాచార్యకృతమైన విపులవ్యాఖ్య సంస్కృతమున కలదు. దేశికులు 
ఈ దండకమును సంకల్పసూర్యోదయము అను తమ నాటకమునందు 
యథాతథముగా గైకొనిరి. అందుచే సంకల్పసూర్యోదయవ్యాఖ్యాతలచేకూడ ఈ 
దండకము వ్యాఖ్యానింప బడినది. వీనిలో శ్రీభాష్యనారాయణ వ్యాఖ్య ఇంతవరకు 
ప్రచురింపబడలేదు. మిగిలిన పూర్వము (ప్రచురింపబడినను (ప్రస్తుతము 
దుర్లభములు. ఈ వాఖ్యానములను అన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం 
రచింపబడిన టీకా వివరణలను సాహిత్య మర్మజ్ఞులు, ఆస్తికులు ఆదరిస్తారని 
నమ్ముతున్నాను. 

ఇట్టు, నివేదించు 
సహృదయ నియోజ్యుడు 
ఈ.ఏ. శింగరాచార్యులు 


(1) 


(2) 


(3) 


గరుడదండకము 


శ్రీమాన్‌ వేంకటనాథార్యః కవితార్కికకేసరీ । 
వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది ॥ 
నమః పన్నగనద్దాయ వైకుంఠవశవర్తినే । 
శ్రుతిసింధుసుధోత్సాదమందరాయ గరుత్మతే I 


గరుడ మభిలవేదనీడాధిరూఢం, ద్విషతీడనోత్కంరితాకుంఠవై కుంఠ 
పీరీకృతస్కంధ మీడే స్వనీడాగతిప్రీతరు ద్రాసుకీర్తి స్తనాభోగగాఢోపగూఢం, 
స్పురత్కంటకవ్రాతవేధవ్యథా వేపమానద్విజిహ్వాధిపాకల్పవిష్పార్యమాణ 
స్పటావాటికా రత్నరో చిశ్చటారాజినీరాజితం, కాంతికలోల్లినీరాజితమ్‌. 
జయ గరుడ!, సుపర్ల!, దర్వీకరాహార!, దేవాధిపాహారహారిన్‌!, దివౌకస్పతిక్షిప్త 
దంభోళిధారాకణాకల్ప! కల్పాంతవాతూలకల్పోదయానల్ప వీరాయితో 
ద్యచ్చమ త్కార! దైత్యారిజై త్రధ్వజారో హనిర్దారితోత్కర్ష! సంకర్షణాత్మన్‌! 
గరుత్మన్‌! మరు త్పంచకాధీశ! సత్యాదిమూర్తే! న కశ్చిత్‌ సమ స్తే నమ 
స్తే పున స్తే నమః. 

నమ ఇద మజహత్సపర్యాయ, పర్యాయనిర్యాత పక్షానిలాస్సాలనో 
ద్వేలపాథో వీచిచపేటాహతాగాధపాతాళ భాంకారసంకక్రుద్ద నాగేంద్ర 
పీడాస్పణీ భావ భాస్వన్నఖ శ్రేణయే, చండతుండాయ, నృత్యద్భుజం 
గభువే, వజ్రిణే దంస్టయా, తుభ్య మధ్యాత్మవిద్యా విధేయా విధేయా 
భవద్దాస్య మాపాదయేథాః దయేథాళ్ళ్చ మే 


(4) మనురనుగతపక్షివ క్రస్పురత్తారక స్తానక శ్చి త్రభాను ప్రియాశేఖర స్రాయతాం 


న స్రినర్ణాపనర్గ ప్రసూతి: పరవ్యోమధామన్‌! బలద్వేషి దర్శజ్వలద్వాల ఖిల్య 
ప్రతిజ్ఞావతిర్ల! స్థిరాం తత్త్వబుద్ధిం పరాం భక్తిధేనుం జగన్మూలకందె 
ముకుందే మహానందదో క్రిం దధీథా ముధాకామహీనా మహీనా 
మహీనాంతక! 


షట్రింశత్‌గణచరణో నరపరిపాటీనవీనగుంభగుణః । 
విష్ణురథదండకోత_ సౌ విఘయతు విపక్షవాహినీ వ్యూహమ్‌ ॥ 


విచిత్రసిద్ధిద సోలి యం వేంకటేశవిపశ్చితా । 
గరుడధ్వజతోషాయ గీతో గరుడదండకః ॥ 


వేదాంతదేశిక ప్రణీతము 


గరుడదండకము 
హృద్యార్థదీపికావ్యాఖ్య 


శ్రీమాన్‌ వేంకటనాథార్యః కవితార్కికకేసరీ । 
వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది ॥ 
నమః పన్నగనద్దాయ వైకుంఠవశవర్తినే । 
శ్రుతిసింధుసుధోత్సాదమందరాయ గరుత్మతే ॥ 


పన్నగనద్దాయ = సర్పములచే బద్దమైనవాడు (అలంకరింపబడి నవాడు), 
వైకుంఠవశవర్తినే = విష్ణువుయొక్క అధీనమున నుండువాడు, (శ్రుతిసింధు = 
వేదములు అను సము(ద్రమునుండి, సుధ + ఉత్సాద = అమృతము పుట్టుటలో, 
మందరాయ = మందరపర్వతమువంటివాడు అగు (మందరపర్వతపక్షమున 
క్రమముగా దారముగా చేయబడిన వాసుకిచే బంధింపబడినది, భగవానుడగు 
విష్ణువును ఆధారముగా కల్గినది అని అర్థము), గరుత్మతే = అందమైన రెక్కలను 
గల గరుత్మంతునకు, నమః = నమస్కారము. 


భగవ(ద్రామానుజులకు పిమ్మట విశిష్టాద్దై తసిద్దాంతమును (ప్రచార మొనర్చిన 
మహనీయులగు ఆచార్యులలో వేదాంతదేశికులు అగ్రగణ్యులు. శ్రీవేంకటేశ్వరుని 
ఘంటావతారులుగా ప్రసిద్ధిచెందిన వీరు ఆ స్వామి పేరున వేంకటనాథులుగా 
పిలువబడిరి. తమకు మేనమామ అగు అప్పుళ్ళార్‌ (ఆత్రేయ రామానుజాచార్యుల 
వారు) సన్నిధిలో సకలశా(స్త్రములను అభ్యసించిరి. శ్రీరంగనాథుడు స్వయముగా 
వీరికి వేదాంతదేశికులను బిరుదమును, శ్రీరంగనాయకి సర్వతం(త్రస్వతం(త్రులను 
బిరుదమును అను(గ్రహించిరి. మహాత్ములగు విద్వాంసులును వీరిని కవిత్కారిక 
సింహ మను బిరుదముతో సమ్మానించిరి. వీరు రచించిన కృతులు సంఖ్యలోనే 
కాక విషయవైవిధ్యములోకూడ నిరూపమానమైనవి. వానిలో పలు స్తోత్రములును 
కలవు. అట్టి స్తోత్రములలో గరుడదండకమను (ప్రస్తుతస్తోత మొకటి. భగవానునకు 


గమనిక : ద్రావిడ వర్షమాలలోని “0 అనే అక్షరాన్ని తెలుగులోని 'ళ అక్షరంతో సమానంగా, “గ్ర 


అనే సంయుక్తాక్షరాన్ని “ట్ర” అనే సంయుక్తాక్షరంతో సమానంగా, '/)' అనే అక్షరాన్ని 'అ” అనే అక్షరంతో 
సమానంగా ఉచ్చరించవచ్చును. 


ఆంధ్రవివరణంతో 0 


కల పరివారములో “పెరియతిరువడి”గా (ప్రసిద్ది చెందిన గరుత్మంతుని దండక 
మను ఛందోవిశేషప్రక్రియద్యారా స్తుతించుట ఇందలి విషయము. 


ఈ స్తోత్రమును దేశికులు రచించుటకు గల కారణమును సంస్కృత 
వ్యాఖ్యాత ఇట్టు వివరించెను. కాంచీపురమున శ్రీదేశికులు నివసించు కాలమున 
ఒకానొక సమయమున దేశికుల ప్రసిద్ధిని చూచి సహింపలేని కొందు వ్యక్తులు 
అహంకారి అగు ఒక పాములవానిని ప్రోత్సహించి, అతనిని దేశికులపైకి పంపిరి. 
అతడు తనవద్దగల భయంకరవిషసర్పములను దేశికులపై ప్రయోగించెను. అపుడు 
దేశికులు గరుడుని ధ్యానించి, తదనుగ్రహమువలన ఆ సర్పములను, పాముల 
వానిని నిగ్రహించి, తమనట్టు అనుగ్రహించిన గరుడుని ఒక శ్లోకముతో కూడిన 
దండకముతో స్తుతించిరి. 


మణిప్రవాళవ్యాఖ్యాత వివరణమున కొంచెము భేదము కనుపించుచున్నది. 
శత్రువులచే పంపబడిన సర్పజీవి తనవద్దగల విషసర్పములను ప్రయోగించినను 
అవి దేశికులను చేరలేకపోయినవి. అపుడతడు శంఖపాలుడను అత్యంత 
శక్తివంతమైన సర్పమును దేశికులపై ప్రయోగింపగా, ఆ సర్పము తనను 
సమీపించుటను చూచిన దేశికులు రక్షణకొజకు గరుడుని ప్రస్తుత దండకరూప 
మున స్తుతించిరి. తత్సలితముగా గరుడుడు ప్రత్యక్షమై ఆ శంఖపాలుని పట్టి 
కొనిపోయెను. దానిని చూచిన సర్పజీవి భయ(భ్రాంతుడై, దేశికుల పాదములపై 
పడి క్షమింపవేడెను. పరుల ప్రోత్సాహమువలన తానట్టు చేసితినే కాని, 
స్వయముగా కాదని, తన జీవితమునకు ఆధారమగు ఆ సర్పమును తనకు 
మరల అనుగ్రహింపవలసినదని (ప్రార్థించెను. దేశికులు అతనిపై దయ చూపి, 
మరల గరుడుని (ప్రార్థించి, శంఖపాలుని అతనికి తిరిగి ఇచ్చిరి. 


దేశికులు తాము చేయదలచిన దండకస్తుతి నిర్విఘ్నముగా పరిసమాప్తము 
అగుటకై గరుడునకు నమస్కరించుట ప్రస్తుతశ్లోకములోని విషయము. ఇందు 
కవి గరుడుని మందర పర్వతమునగా రూపించుట విశేషము. 


సర్పములచే అలంకరింపబడినవాడు, భగవానుని అధీనమున నున్నవాడు 
అగు గరుడుడు వాసుకి అను త్రాటిచే చుట్టబడిన, కూర్మరూపి అగు భగవానుని 
ఆధారముగా గల మందరపర్వతమువలె నున్నాడు. మందరపర్వతము పాల 
సము[ద్రము నుండి అమృతము పుట్టుటకు కారణమైనట్టే, వేదములను క్షీర 
సముద్రమునుండి అమృతమువంటి అర్థవిశేషములు ప్రకాశించుటకు గరుడుడు 
కారణము. అట్టి మహిమ గల గరుడునకు నమస్కారము. 


10 శ్రీవేదాంతదేశిక స్తోత్రమాలిక 


గరుడుని మందరపర్వతముతో రూపించుటకు అనుగుణముగా కవి 
శ్లోకములోని మొదటి పాదమున రెండు శ్లిష్ట విశషణములను ప్రయోగించిరి. 


(పన్నగనద్దాయ) - పన్నగమనగా పాము అని, నద్ద మనగా చుట్టబడినది 
అని అర్థము. సర్పభూషితుడని భావము. గరుడునకు కర్కోటక, పద్మ, 
మహాపద్మాది సర్పములు భూషణము లనుటను “వామే వైకుంఠశయ్యాఫణి 
పతికటకో.....” ఇత్యాది గరుడపంచాశత్‌ శ్లోకమున దేశికులు అభివర్షించిరి. 
పాంచరాత్రమును “అనంతో వామకటకో యజ్ఞసూత్రం తు వాసుకి; తక్షకః 
కటిసూత్రం తు హారః కార్కోటక స్తథా, పద్మో దక్షిణకర్ణే తు మహాపద్మ స్తు 
వాముతః శంఖః శిరఃప్రదేశే తు గుళిక స్తు భుజాంతరే, ఏతై రష్టనిధై ర్నాగైః భూషితం 
భుజగోత్తమైః” అని తెల్పినది. మందరపర్వతపక్షమున సర్పముచే చుట్టబడినది- 
అని అర్థము. దేవతలు, రాక్షసులు పాలసము[ద్రమును చిలుకుటకై మందర 
పర్వతమును కవ్వముగా, వాసుకి అను సర్పరాజును దారముగా చేసికొనిన 
పౌరాణికగాథ ఇచటి స్మరణీయము. “నుంథానం మందరం కృత్వా యోకక్రం 
కృత్వా చ వాసుకిమ్‌” అను సుప్రసిద్ద శ్లోక మిచట స్మరణార్హము. 

(వైకుంఠవశవర్తినే) “*విగతా కుంఠా నాశః అస్య, వికుంఠం జ్ఞానం స్థానం వా 
అస్తి స్వరూపత్వేన ఆశ్రయత్వేన నా అస్య, యద్వా, కుంఠానాం జీవానామ్‌ అయం 
నియంతా జ్ఞానదో వా” అని అమరసుధ వైకుంఠశబ్దమును నిర్వచించుచున్నది. 
ఇట్టు సమస్తజీవులకు నియంతయు, జ్ఞానప్రదాయకుడును అను అర్థ మిచ్చు 
వైకుంఠ శబ్దముయొక్క ప్రయోగము ఇచటి సాభిప్రాయకము అనవచ్చును. 
“సర్వేషాం సంశ్లేషయితృతయా వికుంఠానాం విగతసంశ్లేషనిఘాతానామ్‌ అయ 
మితి వైకుంఠఃి అని నిరుక్తము ఈ శబ్దమును నిర్వచించినది. గరుడుడు 
భగవానుని అధీనమునుండు స్వభావమును కలవాడు అనుటను “వర్తినే” అను 
పదములోని “ఇన్‌” ప్రత్యయము తెలుపును. “దాస స్పఖా వాహన మాసనం ధ్వజో 
య స్తే వితానం వ్యజనం త్రయీ మయఃొ అను శ్రీయామునసూక్తి చొప్పున 
గరుడుడు భగవానునకు వశుడై, దాసుడై, సఖుడై వాహనమై, ఆసనమై, ధ్వజమై, 
మేలుకట్టై, విసనకజ్ఞ్ణ లై. మారి సకలవిధసేవలను సర్వకాలములయందు 
చేయును కదా! 


మందరపర్వతపక్షమున భగవానుని ఆశ్రయముగా గల స్థితిని కలదని 
భావము. మందరపర్వతము బరువువలన పాలసము(ద్రములో మునిగిపోవుటను 
చూచిన దేవతలు భగవానుని సహాయపడవలసినదిగా ప్రార్థింపగా, స్వామి కూర్మ 


ఆంధ్రవివరణంతో 11 


రూపమును దాల్చి, తన వీపుపై మందరపర్వతమును ధరించి, దానిని 
సముద్రమున మునగ కుండునట్టు చేసెను. ఆ ఉదంత మిచట వివక్షితము. 
“ పవివేశాథ పాతాళం నుంధానః పర్వతో౭ినఘ, తతో దేవాః సగంధర్యాః 
తుష్టువుః మధు సూదనమ్‌”, “శ్రుత్వా హృషీకేశః కమఠం రూప మాస్టితః, పర్వతం 
పృష్టతః కృత్వా శిశ్యే తత్రోదధౌ హరిః” అను శ్రీరామాయణవచనము ఇచట 
స్మరణీయము. అంతియేగాక, సముద్రమున మందరపర్యత(భ్రమణమును 
భగవదధీనమేనని ఇచట ధ్వనించుచున్నది. “మందరాద్రే రథిష్టానం బ్రమతోలి_ 
భూ న్మహామునే!” అని విష్ణుపురాణము తెలుపుచున్నది. 


(శ్రుతిసింధు ..... మందరాయ) - గరుడుని పర్వముగా రూపించినట్లే వేదము 
లను సము(ద్రముగా కవి రూపణము చేసిరి. దీనివలన వేదార్థమలు అమృతము 
వలె స్వాదువులు, సుమనోభోగ్యములను విశేషము ధ్వనించుచున్నది. ఇంకను పలు 
విధములైన సామ్యములను ఇచట చెప్పనగును. సము(ద్రములోని లోతు 
తెలియనట్టే, వేదములు అర్ధములోని లోతును తెలియరానిది. సముద్రము అవధి 
లేనిధైనట్లే, వేదములును “అనంతా వై వేదాఃి అనునట్టు అపరిమితములు. 
“శూయతే నిత్యమ్‌” అను వ్యుత్పత్తివలన వేదముయొక్క అవిచ్చిన్నత్వము 
సూచితము. ఈ గుణము సింధువునకు కలదు. గరుత్మంతుని మందర 
పర్వతముగా నిరూపించుటవలన, జ్ఞానమును సుధగా నిరూపించుటవలన 
భగవానుడు గరుత్మంతునిద్యారా వేదాంత జ్ఞానమును లోకమున (ప్రవర్తింప 
చేసెనని ధ్వనించుచున్నది. 


(మందరాయ) - కవ్వముగా నున్న మందరమని తాత్పర్యము. 


(గరుత్మతే)- టెక్కలను కలవాడను అర్థము సామాన్యమైనది. ఇచటి 
ప్రశంసార్థక మైన “మతుప్‌” ప్రత్యయమువలన అతిశయమును తెలియుచున్నది. 
“భూమ నిందాప్రశంసాసు నిత్యయోగేల_ తిశాయనే, సంసర్లే౭ిస్తి వివక్షాయాం 
భవంతి మతుబాదయః” అను సూక్తి ఇచట స్మరింపతగినది. మజీయు, గరుత్మత్‌ 
శబ్దము వలన “సుపర్గోత_సి గరుత్మాన్‌ త్రివృత్తే శిర” ఇత్యాదిగా శ్రుతులయందు 
వర్షింప బడిన వైభవము స్మారిత మగుచున్నది. ఆంధ్రమహాభారతములోని 
ఆదిపర్వమునను “ఆతతపక్షమారుతరయః ప్రవికంపిత ఘూర్లితాచల వ్రాతమహార్ల 
వుండు” ఇత్యాదిగా గరుత్మంతుని జెక్కల శక్తి వర్లింపబడుటను గమనింపనగును. 
“గిరతి గగనమ్‌ ఇతి గరుత్‌, గూ-నిగరణే” అను వ్యుత్పత్తినిబట్టి ఆకాశమును 


12 శ్రీవేదాంతదేశిక స్తోత్రమాలిక 


గ్రసించునది - అను అర్థమును గరుచ్చబ్ద మిచ్చును. అట్టి శక్తి ఒక్క గరుత్మంతుని 
రెక్కలకే కలదు. మరియు వజ్రాయుధము దెబ్బకుకూడ చలింపనివి కదా ఆ 
టెక్కలు. “ఉభాభ్యా మేన వక్షాభ్యాం యథా ఖే పక్టిణాం గతిః, తథైవ 
జ్ఞానకర్మభ్యాం ప్రాప్యతే పురుషోత్తమః” అను సూక్తివలన తత్త్యజ్ఞాని అను పక్షికి 
గల రెండు జెక్కలు జ్ఞానము, కర్మము- అని తెలియుచున్నది. వేదాత్మకుడగుటచే 
గరుడుని జ్ఞానవైభవము, భగవానునకు అన్ని విధముల సేవ చేయు దాసులలో 
అగ్రగణ్యుడగుటచే కైంకర్యవైభవమును స్పష్టము. ఇట్టు ఈ విధముగా కూడ 
గరుడుడు (ప్రసస్తమైన రెక్కలను గలవాడు. కావుననే తన రెక్కలనిన 
గరుత్మంతునకు మిక్కిలి ఇష్టమట. “తార్‌క్ష్యపక్షతివదస్య వల్లభామ్‌” అని 
పరాశరభట్టర్‌ పల్కిరికదా! పూర్వము పర్వతము లన్నిటికి రెక్కలుండెడివి. ఈ 
విధముగా కూడ మందరపర్వతము గరుత్మంతులమధ్య సామ్యము కలదు. ఇటు 
గరుత్మత్‌ శబ్దము శ్రిష్టమగుటచే విశేష్యమును శ్లిష్టము. 

(నమః) ఈ పదము స్తోత్రకర్తచే వివక్షితమగు ఆకించన్య, అనన్యగతిత్వాది 
స్వరూపపూర్తిని తెలుపును. భాగవతములోని “ద్వ్యక్షరస్తు భవేత్‌ మృత్యుః త్ర్యక్షరం 
బ్రహ్మణః పదమ్‌, మమేతి ద్వ్యక్షరో మృత్యుః న మమేతి చ శాశ్వతమ్‌” అను 
సూక్తి ఇచట స్మరణీయము. పైన వర్లింపబడిన వైభవమును కల గరుత్మంతుని 
ఇష్టార్దసిద్ది కొణకు నమస్కరింతునని తాత్పర్యము. ఇచటి ఇష్టార్టసిద్ది 
పారమార్ధికమే, భౌతికము కాదు. నమశ్ళబ్ద ప్రయోగముద్యారా దేశికులు ఈ 
స్తోత ప్రారంభములో మంగళా చరణమును చేసినట్టయినది. దీనివలన 
“మంగళాదీని మంగళమధ్యాని మంగళాం తానిచ శాస్త్రాణి ప్రథంతే” ఇత్యాది 
శాస్తమర్యాద పాటింపబడినట్లయినది. 


ఈ శ్లోకమున మందరపర్వతముగా గరుత్మంతుని రూపించుట 
సము(ద్రముగా వేదములను రూపించుటపై ఆధారపడుటచే సమస్తవస్తు 
విషయకమైన సావయవ రూపకాలంకారము కలదు. (శ్రుత్యర్థము అమృతముగా 
నిగీర్యాధ్యవసిత మగుటచే రూపకాతిశయోక్తియు కలదు. ఈ అతిశయోక్తివలన 
పైన పేర్కొనబడిన రూపకము అనుప్రాణితమగుచున్నది. కావున ఈ రెండింటి 
యొక్క సంకరము ఇందు కలదు. అంతియేగాక, శ్లోకమున కవికి గరుత్మంతునిపై 
గల భక్తిరూపము ధ్వనించుటచే భావధ్వనియు కలదు. వృత్తము పథ్యావక్ర మను 
అనుష్టుప్‌ భేదము. “యుజో ర్ట్యేన సరిదృర్హుః పథ్యావక్రం ప్రకీర్తితమ్‌” అని 
లక్షణము. 


ఆంధ్రవివరణంతో 13 


మణిప్రవాళవ్యాఖ్యలో సర్ప్వమువలన తమకు ఎట్టి ఆపద రాకుండుటకై కవి 
“పన్నగనద్దాయ” అని, ఆ సర్పములు తమను స్పృశించినను విషమువలన ఎట్టి 
అపాయము ఏర్పడకుండుటకై “సుధోత్సాదముందరాయ” అనియు దేశికులు 
పల్కెరని తెలుపబడినది. 


(1) గరుడ మఖిలవేదనీడాధిరూఢం, ద్విషత్పిడనోత్కంఠితాకుంఠవైకుంఠ 
పీరీకృతస్కంధ మీడే స్వనీడాగతిప్రీతరుద్రాసుకీర్తి స్తనాభోగగాఢోపగూఢం, 
స్పురత్కంటక వ్రాతనే ధవ్యథా వేపమానద్విజిహ్వాధిపాకల్పవిష్పార్యమాణ 
స్పటావాటికా రత్నరో చిశ్చటారాజినీరాజితం, కాంతికలోల్లినీరాజితమ్‌. 

అఖిలవేద = సమస్తవేదములు అను, నీడ +అధిరూఢం = గూటిలో 
నివసించు, ద్విషత్‌పీడన = శత్రువులను పీడించుటలో, ఉత్కంఠిత = మిక్కిలి 
ఆసక్తిని కల, అకుంఠ= అడ్డు లేని సామర్థ్యమును కల, వైకుంఠ= విష్ణువునకు, 
పీరీకృత = ఆసనముగా చేయబడిన, స్కంధం = రెండు (ప్రక్కలను 
(పార్ట్వములను) కలవానిని, స్వనీడాగతి = తన గూటికి వచ్చుటచే, ప్రీత = 
సంతోషించిన, రుద్రాసుకీర్తి = రుద్ర, సుకీర్తి అను భార్యలయొక్క, స్తన+అభోగ= 
స్తనభారముల, గాఢ+ఉపగూఢం = గాఢమైన ఆలింగనములను కలవానిని, 
స్ఫురత్‌కంటక = స్ఫుటముగా కనపడు పులకలయొక్క, (వ్రాత = సమూహము 
యొక్క, వేధవ్యథా = గుచ్చుకొనుటచే కల్గిన బాధచే, వేపమాన = కంపించు, 
ద్విబిహ్య+అధిప = సర్పరాజులు అను, అకల్పః = ఆభరణములచేత, 
విష్పార్యమాణ = విసృతముగా చేయబడిన, సృటావాటికా = పడగల వరుసలోని, 
రత్న = రత్నముల, రోచిస్‌ = కాంతులయొక్క, ఛటా = ప్రరోహములయొక్క, 
రాజి = రేఖలచే, నీరాజితం = హారతి ఇవ్వబడినవానిని, కాంతికల్లోలినీ = కాంతి 
అను నదిచే, రాజితం = (ప్రకాశింప చేయబడినవానిని అగు, గరుడం = గరుడుని, 
ఈడే = స్తుతింతును. 


గరుడదండక మను ఈ స్వోత్రములోని మొదటి చరణమిది. ఇందు 
దేశికులు గరుడుని శక్తిని, శత్రువులను సంహరించు సామర్థ్యమును, భక్తుల 
కష్టములను పోగొట్టు కరుణను స్తుతించుచు, తన పత్నులను ఆలింగనము 
చేసికొనుటచే కల్గిన ఆనందసందోహముతో నిండిన మనస్సును కలవాడగుటచే 
గరుడుడు తమ అభీష్టములను తీర్చుటయందు అభిముఖ్యమును కల్గియున్నాడని 
పల్కుచున్నారు. 


14 శ్రీవేదాంతదేశిక స్తోత్రమాలిక 


గరుడుడు వేదములు అను గూటిలో నివసించువాడు. శత్రువులను 
సంహరించుటలో ఉత్కంఠను కల విష్ణువునకు ఆసనముగా చేయబడిన స్కంధ 
భాగమును కలవాడు. అతడు తమ వద్దకు వచ్చుటచే మిక్కిలి సంతోషించిన 
భార్యలగు రుద్రాసు కీర్తులు తమ స్తనాభోగముతో గాఢముగా ఆలింగనము 
చేసికొనగా అపుడు కల్గిన సంతోషమువలన గరుడునకు రోమాంచము కలిగెను. 
ఆ రోమాంచమువలన గరుడుని ఆభరణములవలె చుట్టియున్న సర్పరాజులకు 
మిక్కిలి బాధకల్లెను. అపుడు ఆ సర్పరాజులు తమ పడగలను విప్పుగా అందలి 
రత్నములయొక్క కాంతుల వరుస గరుడునకు హారతి ఇచ్చి నట్టుండెను. ఆ కాంతి 
ఒక నది వలె |ప్రకాశించెను. అట్టి వైభవమును కల గరుడుని స్తుతింతును - అని 
తాత్పర్యము. 

(అభిలవేదనీడాధిరూఢమ్‌)- “అఖిల”- సమస్తమని అర్థము. “న ఖిలః అఖిలః” 
అను విగ్రహమమును చెప్పిన వేదము నశింపనిది, ప్రవాహనిత్యత్వమును కల్గినది, 
ఎల్లప్పుడును అధ్యయనము చేయబడునది- అను అర్థవిశేషములు స్ఫురించును. 
ఇచట నజ్గ్‌నకు తద్భిన్నత్వమును అర్థముగా (గ్రహింపనగును. ఈ విశషణమునకు 
సకలవేద(ప్రతిపాద్యుడని అర్థము. “వేదాత్మా విహగేశ్వరః అని యామునులు 
వచించిరికదా! గరుడుని వేదాత్మకత్వమును“వనహేయం యజ్ఞాన్‌ ప్రవిశేయం 
వేదాన్‌”, “సుపర్లో౭ిసి గరుత్మాన్‌” ఇత్యాది (శ్రుతులు తెలుపుచున్నవి. ఇచట 
వేదశబ్దము వేదోపబృంహణమగు పాంచరాత్రమునకును ఉపలక్షకము. ఆ 
శాస్త్రమున “పక్షౌ యస్య బృహత్సామ రథంతర మపి ద్వయమ్‌” ఇత్యాదిగా 
గరుడుని వేదరూపత్వము తెలుపబడినది. దేశికులును గరుడపంచాశత్‌ 
స్తోత్రమున “నేత్రం గాయత్ర మూచే శ్రుతిశతశిఖరాభిష్టుతాత్మా గరుత్మాన్‌” 
అనుచు ఈ అంశమును అనుసంధించిరి. గరుడులు పక్షిజాతికి చెందిన 
వారగుటచే అందుల కనుగుణముగా వేదములు గూటితో పోల్చబడినవి. అంతియే 
గాక, “నితరామ్‌ ఈడ్యతే ఇతి నీడణి అను నిడశబ్దవ్యుత్సత్తి వేదమునకును 
తగియుండుట ఇచట గమనింపతగినది. “అఖిలవేదనీడాధిరూఢమ్‌” అనుటకు 
“వేదార్థ్భభూతం, యత్ర విశ్వం భవతి ఏనం నీడ మిత్యుక్తం, భగవంత మాశ్రిత్య 
ఇత్యర్థః, యద్వా, సర్వజగదాశ్రయః వేదార్థరూసో భగవాన్‌ అధిరూడో వాహ్యో 
యస్య సః ఇతి” అని సంస్కృతవాఖ్యలో కలదు. దీనినిబట్టి వేదార్థభూతుడైన, 
సర్వజగద్రూపుడైన భగవానుని ఆ(శ్రయించినవాడు, ఆ స్వామిని మోయువాడు 
అనియు చెప్పవచ్చును. ఈ అర్ధమున “అఖిల, వేద, నీడ” శబ్దములచే భగవానుడు 
బోధింపబడుచున్నాడు. 


ఆంధ్రవివరణంతో 15 


(ద్విషత్పీడనోత్కంఠితా తు స్కంధం) - భగవానుడు “దేవానాం దానవానాం 
చ సామాన్య మధిదైవతమ్‌” అనునట్టు అందటికిని దైవమే. కావున శత్రువు 
లెవ్వరు ఉండుటకు అవకాశము లేదు, అయినను, తన భక్తులపట్ల అపచార 
మొనర్చువారిని భగవానుడు తన శత్రువులుగా తలచును. కావుననే 
శ్రీకృష్ణభగవానుడు దుర్యోధను నితో “ద్విషదన్నం న భోక్తవ్యం..... పాండవన్‌ 
ద్విషసే రాజన్‌!, మమ ప్రాణా హి పాండవాః” అని పల్కెను. ఆశ్రితులకు కల్లు 
బాధలను తీర్చుటలో, వారిని హింసించువారిని దండించుటలో భగవానుడు 
మిక్కిలి అభినివేశమును, తొందరను కల్షియుండును. సర్వశక్తి అగు భగవానునకు 
కూడ సహాయమొనర్చుననుటచే గరుడుని మహిమాతిశయము తెలుపబడినది. 
ఆ ప్రయత్నమున స్వామి గరుడుని స్కంధమును తన కాసనముగా చేసికొని 
పయనించును. “ధ్వజం మే భవ సదా త్వ మేన విహగేశ్వర!, ఉపరిష్టాత్‌ స్థితి 
స్తేల స్తు మమ పక్షీంద్ర! సర్వదా” అనుచు స్వామి గరుడుని స్కంధమును తనకు 
ఆసనముగా చేసికొనెను- అని భారతము తెలుపుచున్నది. లేక, గరుత్మంతుడే 
స్వయముగా తన స్కంధమును భగవానునకు ఆసనముగా చేయుననియు 
చెప్పవచ్చును. ఇచట “ద్విషత్సీడనోత్కంరితః, అకుంఠవైకుంఠ పీఠీకృత స్కంధః” 
అని విశేషణో భయపదముగా అన్వయింప వీలున్నను, ఈ చరణములోని మిగిలిన 
విశేషణములన్నియు వ్యస్తములుగా నుండుటచే దీనినికూడ అట్టే అన్వయించుట 
స్వరసము. ఈ విశేషణముద్వారా కవి గరుడుని స్వాభిమతార్థ ఘటకత్వమును 
సూచించిరి. 


ఇట్టు భగవానునకు యుద్దయా(త్రలో ఉపకరించుటకై గరుడుడు వెడలి 
నపుడు, తద్విరహమువలన సంతప్తలైన రుద్రాసుకీర్తులను గరుడపత్నులు 
విజయపూర్వముగా గరుడుడు తిరిగి వచ్చుటను చూచి ఆనందాతిశయముతో 
గాఢముగా స్వయముగా కౌగిలించుకొనుట, అందువలన గరుడునకు నిరతిశయ 
సుఖము కల్గుట అనంతర విశేషణమువలన తెలియుచున్నది. 


(స్వనీడా... నీరాజితం) శ్రీరామచంద్రుడు జనస్థానమున పదునాల్లు వేల 
రాక్షసులను సంహరించి, తిరిగి వచ్చుటను చూచిన సీతాదేవి “తం దృష్ట్వా 
శత్రుహంతారం ...బభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే” అనునట్టు మిక్కిలి 
సంతోషించినదై, భర్తను స్వయముగా ఆలింగనము చేసికొనినట్టే, ఇచటను 
గరుడుడు విజయోత్సాహముతో తిరిగి రాగా రుద్రాసుకీర్తులు సంతోషముతో 
గాఢాలింగన మొనర్చుకొనిరి. అచింతితముగ లభించిన పత్నీపరిరంభణము 


16 శ్రీవేదాంతదేశిక స్తోత్రమాలిక 


గరుడునకు పులకలు కల్షించినది. గరుడునకు తన రెక్కలవలె రుద్రాసుకీర్తులను 
పత్నులన్నను మిక్కిలి ఇష్టము. ఈ సందర్భమున కవి కంటక శబ్దమును 
'ప్రయోగించుట గమనింపదగినది. ఈ శబ్దము “కంటకః .... రోమాంచే చ 
ద్రుమాంగే చొ అను విశ్శనిఘంటువు (ప్రకారము రోమాంచమును, ముల్లును 
తెలుపును. గరుడుని రోమాంచములు ముళ్లవలె గుచ్చుకొనుటచే, అతనికి 
ఆభరణమువలె చుట్టియున్న సర్పరాజులు బాధను పొంది, తమ పడగలను 
విప్పినవి. గరుడునకు సర్పములు ఆభరణములనుట ఈ స్తితిలోని మొదటి 
శ్లోకములోగల “పన్నగనద్దాయ” అను ప్రయోగమువలన, “వామే వైకుంఠశయ్యా” 
ఇత్యాది గరుడపంచాశత్‌ శ్రోకమువలన తెలియుచున్నది. సర్పరాజుల పడగలలోని 
రత్నముల కాంతులచే గరుడునకు విజయోత్సవమున దృష్టిదోష పరిహారార్థము 
మంగళనీరాజనము ఇవ్వబడినదనుటచే ఇచట అతిశయోక్తి కలదని చెప్పనగును. 
సర్పములు ద్విజహ్వులగుట భారతములోని అమృతహరణవృత్తాంతము 
తెలుపుచున్నది. స్వర్గమునుండి తాను తెచ్చిన అమృతకలశమును దర్భలపై ఉంచి, 
గరుడుడు వెడలిపోగా, సర్పములు స్నానము చేసి, పిమ్మట అమృతమును 
భుజింప వలెను నియమముచే స్నానమునకై పోయిరి. ఇంతలోగా దేవేంద్రుడు 
వచ్చి అమృతమును తీసికొనిపోయెను. అపుడు ఒకటి, రెండు బిందువులు 
దర్భలపై చిందగా, తిరిగి వచ్చిన సర్పములు అమృతము కన్సింకపోవుటచే 
దర్సల పైనున్న అమృతబిందువులను నాకినవి. అపుడు వాని నాలుక చివర రెండుగా 
చీలెను. అప్పటినుండి అవి ద్విజిహ్వ లయ్యెను. ఈ ఉదంతము “సోమస్థాన 
మిదం చేతి దర్భాన్‌ తే లిలిహుః తదా, తతో ద్విధా కృతా జిహ్వా సర్పాణాం తేన 
కర్మణా” అని శ్రీభారతమున తెలుపబడినది. “ద్విజిహ్వాకల్ప” అనునపుడు 
“ద్విజిహ్వా ఏన ఆకల్పా”- సర్సములే ఆభరణములు అను అవధారణాపూర్వపద 
కర్మధారయ సమాసమును చెప్పనగును. అప్రకృతములగు ఆభరణములకు 
స్వతస్పిద్దముగా (సర్పములు) పడగలను విప్పుటలో కారణమగుటకు అవకాశము 
లేదు. కావున (ప్రకృతములగు నర్పరూపమున అవి వరిణమించుట 
అపేక్షితమగుటచే పరిణామాలంకారము ఇచట కలదు. 


(కాంతికల్లోలినీరాజితమ్‌) - కాంతిని నదితో పోల్చుటచే ఉపమాలంకారము. 
“నీరాజితమ్‌”, “కాంతికల్లోలినీరాజితమ్‌” అనుటచే ఛేకానుప్రాస, “ద్విషత్సీడ 
నోత్కంఠిత అను విశేషణమున “ఠొకారము పలుమార్లు ఆవృత్తమగుటచే 
వృత్త్యనుప్రాసయు కలవు. అట్టే, “వేదనీడి అనునపుడు ఉపమయు కలదు. ఈ 


ఆంధ్రవివరణంతో 17 


అలంకారముల పరస్పరనైరపేక్ష్యముచే తిలతండులరూపమైన సంసృష్టి కూడ 
కలదు. 


“స్వనీడాగతిప్రీతొ అను విశేషణమున రుద్రాసుకీర్తులకు, గరుడునకు మధ్య 
కల పరస్పరవిషయకమైన రతి అను స్థాయి, విభావములచే, గాఢాలింగనాది 
అనుభావము లచే, రోమాంచాదులనెడి సాత్మికభావములచే, “ప్రీతి” అను 
పదముచే వ్యక్తమైన హర్షమను వ్యభిచారిభావముచే పరిపుష్టమై శృంగారరస 
రూపమును పొందుచున్నది. ఈ శృంగారరసము కవికి గరుడునిపట్ల గల భక్తిరూప 
రతికి అంగమగుటచే ఇందు రసపదలంకారము అను గుణీభూతవ్యంగ్యవిశేషము 
కలదు. 


(2) జయ గరుడ], సుపర్గ!, దర్వీకరాహార!, దేవాధిపాహారహారిన్‌!, దివౌకస్పతిక్షిప్త 
దంభోళిధారాకణాకల్ప! కల్పాంతవాతూలకల్పోదయానల్ప వీరాయితోద్యచ్చ 
మత్కార! దైత్యారిజైత్రధ్వజారోహనిర్దారితోత్కర్లు సంకర్షణాత్మన్‌! గరుత్మన్‌! మరు 
త్పంచకాధీశ! సత్యాదిమూర్తే! న కశ్చిత్‌ సమ స్తే నమ స్తే పున స్తే నమః. 


సుపర్ల =గొప్ప అక్కలను కలవాడా !, దర్వీకరాహార= పాములను 
ఆహారముగా కలవాడా !, దేవాధిప+ఆహారహారిన్‌ = దేవతలకు ప్రభువగు 
ఇంద్రునకు ఆహారముగు అమృతమును హరించినవాడా ! దివౌకస్సతి = 
దేవేం(ద్రునిచే, క్షిప్త= ప్రయోగింపబడిన, దంభోళిః= వజ్రాయుధముయొక్క, ధారా 
= అంచుయొక్క దెబ్బలచే ఏర్పడిన, కిణ+అకల్స = కాయలను ఆభరణముగా 
కలవాడా ! కల్పాంత వాతూల = ప్రళయ కాలములోని గాలివలె, ఉదయ = 
ఉత్పత్తిని కల, అనల్ప = అంతులేని, వీరాయిత = వీర్యముచే, ఉద్యత్‌ చమత్కార 
= ఉదయించిన చమత్కారమును కలవాడా !, దైత్యారి = విష్ణువుయొక్క, జైత్ర 
విజయమునకు (నూచకమగు) ధ్వజ+ఆరోవా = ద్వోజమును 
అధిరోహించుటచే, నిర్దారిత =నిశ్చయింపబడిన, ఉత్కర్ష = మహిమను కలవాడా 
! సంకర్షణాత్మన్‌ = సంకర్షణస్వరూపా !, మరుత్‌ పంచక+అధీశ = ప్రాణము 
మొదలగు అయిదు విధములైన వాయువులకు అధిష్టానదైవమా !, సత్యాదిమూర్తే 
సత్యము మొదలగు అయిదు విధములైన మూర్తులను కలవాడా!, గరుత్మన్‌ 
గొప్ప టెక్కలను కలవాడా! హే గరుడ = ఓ గరుడా !, జయ= సర్యోత్కర్షతో 
వెలుగొందుదువు గాక !, తే= నీకు, సమః = సమానుడు, వ కళ్ళిత్‌ = ఎవ్వడును 
లేడు, తే = నీకు, నమః = నమస్కారము, పునః =మరల, తే = నీకు, నమః= 
నమస్కారము. 


18 శ్రీవేదాంతదేశిక స్తోత్రమాలిక 


యుద్దమునుండి తిరిగి వచ్చిన గరుడునకు మంగళాశాసనమును నిరుప 
మానములగు సంబోధనలద్వారా చేయుట ఈ చరణములోని ప్రధానాంశము. 


గొప్పు బిక్కలను కలవాడా! సర్పములను ఆహారముగా కలవాడా! ఇంద్రునకు 
ఆహారమగు అమృతమును హరించినవాడా! ఇంద్రునిచే ప్రయోగింపబడిన 
వజ్రాయుధముయొక్క అంచు తగులుటచే ఏర్పడిన కాయలను (కిరణములను) 
ఆభోరణముగా కలవాడా! ప్రళయకాలములో పుట్ట వాయువువంటి 
జన్మ(ప్రకారమును కలవాడా! సాటి లేని వీర్యముచే కల్గిన సామర్థ్యమును కలవాడా! 
విష్ణువుయొక్క విజయమునకు సూచకమగు ధ్వజమున నుండుటచే తెలిసికొన 
బడిన మహిమను కలవాడా! సంకర్షణరూపా ! ప్రాణము మొదలగు అయిదు 
విధములైన వాయువులకు అధిదైవములగు సత్యము మొదలగు అయిదు 
విధములైన రూపములను కలవాడా! గరుత్మంతుడా! నర్యోత్కృష్టలో 
వెలుగొందుము. నీకు సాటి ఎవ్వరును లేరు. నీకు నమస్కారము. మరల 
నమస్కారము- అని భావము. 


(సువర్ణ) గరుడుని అమృతహరణముచే కోపించిన ఇంద్రుడు 
వజ్రాయుధమును ప్రయోగింపగా, అపుడు ఆ ఆయుధమునకు సమాధానముగా 
గరుడుడు తన టెక్కలను అడ్డు నిలిపెను. కావున గరుత్మంతునకు సుపర్షుడను 
పేరు కల్గెను. ఈ విషయము “వజస్య చ కరిష్యామి తన చైవ శతక్రతో ! 
ఏతత్సత్రం త్యజామ్యేకం యస్యాంతం నోపలప్స్యతే, తదుత్కృష్టా మధి ప్రేక్ష్య తస్య 
వర్ల మనుత్తమమ్‌, హృష్టాని సర్వభూతాని నామ చక్రే గరుత్మతః, సుపర్లం పత్ర 
మాలక్ష్య సుపర్గ్లోత యం జయత్వితి” అను శ్రీమహాభారతశ్లోకమువలన 
వ్యక్తమగుచున్నది. వజ్రాయుధము దెబ్బకు సైతము చలింపని గరుడుడు ఆ 
ఆయుధముపై, ఇందద్రునిపై నున్న గౌరవము కారణముగా ఒక ఈకను 
మాత్రమువ వదలెనట. అట్టి శక్తివంతమైన టెక్కలను కల్లిన వాడగుటచే 
గరుత్మంతుడు సుపర్హుడయ్యెను. ఇట్టు ఈ నామము గరుత్మంతుని 
అసాధారణశక్తిని తెలుపును. ఈ అంశమును దేశికులు గరుడపంచాశత్‌లోని “యః 
స్వాంగే సంగరాంతః” అను శ్లోకమున తెలియజేసిరికదా! సుపర్లశబ్దము సాత్వత 
సంహితలో గరుడవ్యూహవిశేషమును తెలుపునని చెప్పబడినను ఇచట గరుత్మంతు 
నకు పర్యాయముగా ప్రయోగింపబడినదని తెలియనగును. 


(దర్వీకరాహార) - గరుత్మంతుడు పాములను ఒకేసారి భుజింప 
ప్రయత్నించగా, సర్పములు భయపడ్‌, దినమున కొక సర్పము చొప్పున అతనికి 


ఆంధ్రవివరణంతో 19 


ఆహారము కాగలమని గరుత్మంతుని ప్రార్థించినవి. గరుడుడు అందులకు 
సమ్మతించెను. ఈ అంశము గరుడపంచాశత్‌లోని “పాయా న్నః ప్రత్యహం తే 
కమపి విషధరమ్‌” అను శ్లోకమున (ప్రస్తావింపబడినది. 


(దేవాధిపాహారవోరిన్‌) - ఇంద్రునకు ఆహారమగు అమృతమును 
హరించుటను స్తుతించుట ఎట్టు తగును? అనినచో తల్లి దాస్యమును బాపుట 
కొట కగుటచే ఇచట స్తుతింపబడినది- అని చెప్పనగును. మజీయు అనంతర 
విశేషణమున కిది మూలము. “మనోజనా అయమాన ఆయసీ మతరత్‌ పురమ్‌ 
దినం సుపర్లో గత్వా య సోమం వజ్రిణ ఆభరతొ' అని వేదము, “అచ్చినత్‌ తరసా 
మధ్యే సోమ మభ్యద్రవత్తతః, ఉత్పపాత జవేనైన యంత్ర మున్మథ్య వీర్యవాన్‌” 
అని పంచమవేదమును ఈ వృత్తాంతమును స్తుతించినవి. 


(దివౌకస్పతి.... కిణాకల్పః) - కిణ మనగా శరీరమున కాయవలె గట్టిపడిన 
భాగము. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రము తగిలిన చోట గరుత్మంతుని శరీరము 
గట్టిపడి కాయగా మాటెను. అదియే కిణము. ఆ కిణము గరుడుని పరాక్రమము 
నకు, ధైర్యమునకు చిహ్నమగుచే గొప్ప ఆభరణము. లోకమున యుద్ధమున 
తగిలిన దెబ్బలచే ఏర్పడిన కిణములను వీరులు గొప్ప ఆభరణము లుగా 
తలచుట పరిపాటియే కదా! కాళిదాసుకూడ “ప్రత్యాదిస్థాభరణరుచయః చంద్రికా 
చంద్రహాసైవి అనుచు ఈ విషయమును (ప్రస్తావించెను. వజ్రాయుధము 
దెబ్బకును ఏమాత్రము చలింపని గరుడుని విక్రమాతిశయమును తరువాతి 
సంబోధన సూచించుచున్నది. 


(కల్పాంత... చమత్కార) - (పళయకాలరుంరూమారుతమువలా 
ఆర్భాటముగా ఉదయించుటద్వారా గరుడుడు అపూర్వమైన వీర్యమును 
ప్రకాశింపచేయుచు చమత్కారమును కల్షించెను - అని తాత్పర్యము. ఇట్టి 
విక్రమాతిశయము భగవానుని గారవమునకు కారణ మయ్యెను. ఈ అంశమును 
అనంతరవిశేషణము సూచించుచున్నది. 


(దైత్యాది...... నిర్దారితోత్కర్హు - గరుడుని విక్రమాటోపమును చూచిన 
భగవానుడు శ్రీమన్నారాయణుడు అతనిని తన ధ్వజముపై గుర్తుగా చేసికొనెను. 
“తథేతి చ హసన్‌ ప్రాహ హరిః నారాయణః ప్రభుః ధ్వజం చ మే భవ సదా త్వ 
మేవ విహగేశ్వర !” అని భారతమున ఈ అంశము తెలుపబడినది. గరుడధ్వజు 
డని భగవానునకు నిరూపకనామము కలదుకదా! “కరుడప్పుళ్‌ కొడి” అని 


20 శ్రీవేదాంతదేశిక స్తోత్రమాలిక 


ఆశ్ర్య్యార్దును ఈ విషయమును అనుసంధించిరి. “పైయుడైనాకప్పకైక్కొడి 
యానుక్కు” ఇత్యాది పలు దివ్యసూరి సూక్తులును ఇచట స్మరణీయములు. 


(సంకర్షణాత్మన్‌) - సంకర్షణమూర్తినుండి పుట్టినవాడగుటచే ఇచట 
త(ద్రూపిగా గరుడుడు అనుసంధింపబడెను. కావున కార్యకారణమునలకు 
అభేదోపచారము అని చెప్పనగును. గరుడుడు సంకర్షణమూర్తిసంజాతు డనుటకు 
సాత్వతసంహితలోని “విష్లోః సంకర్షణాఖ్యస్య విజ్ఞానబలశాలినః, మూర్తిః జ్ఞానబలా 
ఖ్యాయా సర్వాధార స్వరూపిణీ, మహిమేతి జగద్దాతు ర్విజ్లేయా విహగేశ్వరః”, 
“స్వానందధామనిష్టస్య దేవస్య చతురాత్మనః, సంకర్షణాంశాత్‌ సంపూర్ణవిజ్ఞాన 
బలసంకులాత్‌, అనతార్యామృలైః భోగః” ఇత్యాది 'ప్రమాణవాక్యములు, 
గరుడపంచాశత్‌లోని “సిద్ధిః సాంకర్సణీ సా” అను శ్లోకమును అనుసంధేయములు. 


(గరుత్మన్‌) - ప్రశస్తములైన (జెక్కలను) కల్షినవాడు. గరుడగాయత్రిలోని 
“తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి”ఇత్యాది వాక్యములు ఇచట 
స్మరింపతగినవి. గరుడుని టెక్కలు అమోఘమైన శక్తిని, అందమును కల్గినవని 
తాత్పర్యము. 

(మురుత్సంచకాధీశ... మూర్తే) - ప్రాణము, అపానము, సమానము. 
ఉదానము వ్యానము- అను అయిదు విధములైన వాయువులకును, (క్రమముగా 
సత్య, సుపర్ల, గరుడ, తార్‌క్ష్య విహగేశ్చరులు అధిదైవతములు. సాత్వతసంహితలోని 
“ ప్రాణాపానసమానోదాన వ్యాన ప్రాణరూపిణః, మధ్యస్థస్య ఖగేశస్య బహిః 
ప్రాగాదితః క్రమాత్‌, సత్య స్సుపర్లో గరుడ తార్‌క్ష్య శ్చ విహగేశ్వరః” అని, “నమః 
ప్రాణాది వాయూనా మీశానాయ గరుత్మతే” ఇత్యాది ప్రమాణములు ఇచట 
అనుసంధేయ ములు. గరుడపంచాశత్‌లో దేశికులును “సత్యాద్వైః సాత్వతాది” 
అనుచు ఈ అంశమును అనుసంధించిరి. 


(తే నమః పున స్తే నమః) భగవానుని విషయమున వేదము “భూయిష్థాం 
తే నమ డఉక్తిం విధేమ” అని అనుసంధించిన [క్రమమును గరుడుని విషయమున 
కవి అనుసరించుచు, మంగళమును ఆశాసించుచున్నారు. ఇచట నమశ్శ్ళబ్దపౌన: 
పున్యము ఆదరాతిశయమును చాటును. “ప్రశంసాయాం ప్రతిజ్ఞాయాం ప్రలాపే 
తర్దనే౭_సి చ, భయే చ విజయే చైవ పౌనఃపున్య మలంకృతిః” అను శోకము 
ఇందులకు ప్రమాణము. “నమో నమో వాజ్మనసాతిభూముయే” అని శ్రీయామును 
లును ఈ (క్రమమును అనుసరించిరి. ఈ చరణములోని సుపర్గాది విశేషణము 


ఆంధ్రవివరణంతో 21 


లన్నియు “జి” ధాత్వర్థమగు సర్యోత్కృష్టతను ఉద్దేశించి ప్రయోగింపబడినవగుటచే 
సాభిప్రాయకములు. కావున పరికరాలంకారము అంతట కలదని చెప్పనగును. 
అట్లే, విశేష్యమగు గరుడనామము కూడ సాభిప్రాయకమగుటచే పరికరాం 
కురమును కలదు- అని సంస్కృతవ్యాఖ్యాత వివరించెను. “కల్పాంతవాతూలకల్పి 
అనునపుడు “కల్పప్‌” ప్రత్యయప్రయోగముచే ఉపమ, “ఆహారహారిన్‌” అనునపుడు 
అనుప్రానసయు కలదు. పూర్వచరణములోవలెనే ఇచటను కవికి గరుడుని 
విషయమున గల రతిరూపభావము ధ్వనించుటచే భావధ్వనియు కలదు. 


(3) నమ ఇద మజహత్సపర్యాయ, పర్యాయనిర్యాత పక్షానిలాస్సాలనో 
ద్వేలపాథో వీచీచపేటాహతాగాధపాతాళ భాంకారసంకక్రుద్ద నాగేంద్రపీడాస్పణీ భావ 
భాస్వన్నఖ శ్రేణయే, చండతుండాయ, నృత్యద్భుజంగభ్రువే, వజ్రిణే దంస్ట్రయా, 
తుభ్య మధ్యాత్మవిద్యా విధేయా విధేయా భవద్దాస్య మాపాదయేథాః దయేథాళ్చ 
మే 


అజహత్సపర్యాయ = విడువబడని సపర్యను కలవాడవు, పర్యాయనిర్యాత= 
(ఒకదానివెంట వేజొకటి) వరుసగా వెలువడిన, పక్ష+అనిల+ ఆస్సాలనాత్‌ = 
టెక్కల గాలియొక్క వేగమువలన (తాడనము వలన), ఉద్వేల = తీరమును 
అధిగమించిన, పాథోధి = సముద్రముల, వీచీ = కె రటములు అను, చపేటా= 
అరచేతులచే, ఆహత = కొట్టబడిన, అగాధ = మిక్కిలి లోతైన, పాతాళ = 
పాతాళలోకమున పుట్టిన, భాంకార = భాం అను శబ్దముచే, సం(క్రుద్ద = మిక్కిలి 
కోపించిన, నాగ+ఇం(ద్ర = దిగ్గజములను, పీడా = హింసించుటలో, సృణీభావ= 
అంకుశముగా, భాస్వత్‌ = (ప్రకాశించు, నఖశ్రేణయే = గోళ్ల వరుసను కలవాడవు, 
చండతుండాయ = కఠోరమైన చంచువును (ముక్కు చివరి భాగమును) 
కలవాడవు, నృత్యత్‌ =నాట్యమును చేయు, భుజంగ = పాములవలెనున్న, (భ్రువే= 
కనుబొమ్మలను కలవాడవు, దంష్ట్రయా = కోజుచే, వ[జ్రిణే = వజ్రాయుధమును 
కలవాడవు అగు, తుభ్యం = నీకు, ఇదం నమః = ఈ నమస్కారము (అగుగాక!) 
మే = నాకు, అధ్యాత్మవిద్యాః = వేదాంతవిద్యలను, విధేయాః = విధేయములుగా, 
విధేయాః = చేయుము, భవద్దాస్యం = నీ కైంకర్యమును, ఆపాదయేథాః = 
కలుగచేయుము, దయేథాః చ = మజియు దయ చూపుము. 

పూర్వచరణమున గల “కల్పాంత” అను విశేషణముతో సంగ్రహముగా 


సూచించిన గరుడుని వీరచరిత్రను వర్షించి నమస్కరించుటద్వారా అనుగ్రహ 
మును కవి ప్రార్థించుట ఇందలి విషయము. 


22 శ్రీవేదాంతదేశిక స్తోత్రమాలిక 


గరుడదేవా! నీవు సర్వదా పూజింపబడువాడవు. వరుసగా విస్తరించు నీ 
టెక్కల గాలి వేగముచే తీరమును దాటిన సము(ద్రములోని కెరటములు అను 
అరచేతులచే కొట్టబడినదగుటచే పాతాళలోకమున “భామ్‌” అను శబ్దము 
ఏర్పడగా, దానిని వినిన దిగ్గజములు కోపింపగా, అట్టి దిగజములను సైతము 
బాధింపగల్షిన అంకుశముల వంటి నఖములను కటల్లినవాడవు, మిక్కిలి కఠినమైన 
ముక్కు చివరి భాగమును కలవాడవు, నృత్యము చేయు పామువంటి కనుబొమ 
లను కలవాడవు, కోజలను వ(జాయుధమును కలవాడవు అగు గరుడ 
నామధేయా! నీకు నమస్కారము. దాసుడనగు నాకు వేదాంతవిద్యను 
అనుగ్రహింపుము. నీ ధ్యానమును చేయునట్లు నన్ను కరుణింపుము. నాపై దయ 
చూపుము - అని భావము. 


(అజహత్‌సపర్యాయ) అందటిచే ఎల్లప్పుడు పూజింపబడువాడవు - అని 
తాత్పర్యము. అన్ని విష్చాలయములలో గరుడునకు (ప్రత్యేకముగా ఆలయ 
ముండుట, పూజలు జరుపబడుట (ప్రత్యక్షముగా చూచువిషయమే. 


(సృణీ భావభాస్వన్నఖ శ్రేణయే) - ఆకారసామ్యమునుబట్టి నఖములను కవి 
అంకుశములుగా రూపించిరి. 


(నృత్యత్‌ భుజంగభువే) - కౌటిల్యమునుబట్టి, భయమును కల్షించుటను 
బట్టి కనుబొమ్మలు భుజంగములతో రూపింపబడినవి. 


(దంష్టయా వజిణే) - “ధాన్యేన ధనవాన్‌” అనునట్లు దంష్ట్ర (కోజిపల్లు) 
రూపమైన వజ్రాయుధమును కలవాడని తాత్పర్యము. (బ్రహ్మచే పక్షులలో 
ఇం(ద్రుడుగా పిలువబడిన గరుడునకు వేశాక వజ్రాయుధముతో అవసరము 
లేదు. కోజయే వజ్రాయుధముతో సాటి. 


“పర్యాయపర్యా” అనునపుడు ఛేకానుప్రాస, అట్లే, రకారయుక్త యకారము 
యొక్క అసకృత్‌ ప్రయోగముచే వృత్త్యనుప్రాస, ఈ రెండింటియొక్క 
సంకరమును కలదు. అట్టే “విధేయా విధేయా”, “దయేథా దయేథా” అనునపుడు 
వైధర్యురూపకము, “వీిచీచపేటా” అనుటచే రూపకమును కలవు. పూర్వచరణ 
ములో వలె ఇచట కవిగతగరుడవిషయక భక్తిరూపభావము వ్యంగ్యము. 


త్రూ 


(4) మనురనుగతపక్షివ క్రస్సురత్తారక స్తావక శ్చిత్రభానుప్రియాశేఖర 
స్రాయతాంన స్రివర్ణాపవర్గప్రసూతిః పరవ్యోనుధామన్‌! బలద్వేషి దర్పజ్వలద్వాల 


"వే 


ఆంధ్రవివరణంతో 23 


ఖిల్య ప్రతిజ్ఞావతీర్ల! స్టిరాం తత్పబుద్దిం సరాం భక్తిధేనుం జగన్మూలకందే ముకుందే 
మహానందదో గ్టీం దధీథా ముధాకామహీనా మహీనా మహీనాంతక! 


అనుగత = అనువర్తించు, ప = ప అను అక్షరమును కల, క్షి = “క్ష అను 
అక్షరమును కల, వక్త = పూర్వభాగమున, స్ఫురత్‌+తారకః = ప్రకాశించు 
ప్రణవమును కల్లినది, చితభానుపియా = అగ్నియొక్క భార్యను 
(స్వాహాశబ్దమును) శేఖరః = చివర కల్గినది, త్రివర్షశఅపవర్గ= ధర్మార్థకామములను 
త్రివర్గమునకు, అపవర్గ మనబడు మోక్షమునకు, ప్రసూతిః = ఉత్పత్తిస్థానమైనది 
అగు, తావక = నీయొక్క, మనుః =మం(త్రము, నః= మమ్ములను, త్రాయతాం 
= రక్షించుగాక, హే పరవ్యోమధామన్‌ = పరమపదమును నివాసముగా గల దేవా 
ఓ బలద్వేషి = ఇంద్రునియొక్క, దర్స = గర్వముచే కల్గిన, జృలత్‌ = కోపముచే 
జ్వలించు, వాలఖిల్య= వాలఖిల్యులను బుషులయొక్క, ప్రతిజ్ఞా = ప్రతిజ్ఞచే, 
అవతీర్ల = అవతరించినవాడా, హే ఆహీనాంతక = ఓ సర్పనాశకుడా !, స్టిరాం 
= నిత్యమైన, తత్త్యబుద్దిం = పరావరజ్ఞానమును, జగన్మూలకందే = లోకములకు 
మూలకంద మగు, ముకుందే = భగవానునియందు ఉన్నది, పరాం = శ్రేష్టమైనది, 
ముధా కామహీనాం = వ్యర్థప్రయోజనమును లేనిది, కావుననే, అహీనాం =గొప్పది, 
మహానందదోగ్టీం = మహానందమును కల్గించునది అగు, భక్తిధేనుం = భక్తి అను 
కామధేనువును, దధీథాః= ధరించునట్టు చేయుము. 


“మంత్రే తద్దేవతాయాం చ తథా మంత్రప్రదే గురౌ, త్రిషు భక్తి సదా కార్యా” 
అను ప్రమాణమునుబట్టి, ముందు మూడు చరణములలో వైనతేయమం(త్ర 
ప్రతిపాద్యదేవత అగు గరుడుని విషయమున తమ భక్ష్యతిశయమును (ప్రకటించిన 
కవి, ఇందు ఆ మం(త్రమునందలి భక్తివిశేషమును ప్రకటించుచు, అపేక్షిత 
ఫలమును ప్రార్థించుట (ప్రధానవిషయము. 


అనువర్తించు “సి కారముతో కూడిన “క్షి” అను అక్షరము కరల్లినది, 
పూర్వము “ఓం” కారమును, చివర “స్వాహాిశబ్దమును కల్లినది, నాల్గు 
పురుషార్థములకు స్టానమైనది అగు నీ మంత్రము మమ్ములను కాపాడునుగాక! 
పరమపదమును నివాముగా కల ఓ గరుడదేవా! ఇంద్రుని గర్వమువలన కోపించిన 
వాలఖిల్యుల |ప్రతిజ్ఞవలన నీవు అవతరించితివి. సర్ప(శ్రేష్టములను అంతమొందించు 
స్వామీ! స్థిరమైన పరావరతత్త్య జ్ఞానమును నాకు కల్లింపుము. లోకముల 
కంతటికిని మూలమగు శ్రీమన్నారాయణునిపట్ట గొప్పదైన, వ్యర్ధప్రయోజనమును 


24 శ్రీవేదాంతదేశిక స్తోత్రమాలిక 


కల్షింపని, మహానందసంధాయిని అగు భక్తి అను కామధేనువును నేను పొందు 
నట్టు అనుగ్రహింపుము. 

(అనుగతపక్షివ(క్రస్వృరత్తారకః) - ఉచ్చారణనమయమున “క్షిఅను 
అక్షరమునకు పిదప “పి కారము, ముందు “ఓమ్‌” కారము అని తాత్పర్యము. 
తారక శబ్దము (ప్రణవవాచక మనుటకు షోడశాయుధస్తోత్రములోని “తారత్వం 
యస్య సంస్థానే” ఇత్యాదిప్రయోగము స్మరణీయము. 

(తావకః మనుః) - గరుడపంచాక్షరీమం[త్రము - అని భావము. ఆ 
మం(త్రోద్దారము పాద్మసంహితలో ఇట్టు తెలుపబడినది. “ఆమ్నాయాదిం 
నరహరిం గోపనం పశ్చిమాననం విష్ణుం తం చ హుతాంతం చ ఇతి పంచాక్షరీ 
మనుః. అట్టే వేజొక తంత్రమున “ప్రణవం పూర్వ ముద్ద్రత్య పక్షిశబ్ద 
నునంతరమ్‌, సంచాక్షరీ మహామంత్రః స్వాహాంతః సం ప్రకీర్తితః” అని తెలుప 
బడినది. ఈ (క్రమమున ముందు వకారము, తరువాత క్షికారము ఉచ్చరింప 
వలెను. ఈ పక్షమున “అనుగతపక్షి అనునపుడు “అనుగతః అనులోమః, 
పర్యాయే స్థితః యథాక్రమ ముచ్చార్యమాణః యః పక్షిః పక్షిశబ్దః ఇతి భావః” 
అని వివరణము. అనగా- యథా(క్రమముగా పక్షిశబ్దమును ఉచ్చరింపవలెను. ఇట్టు 
రెండు విధములుగా గరుడపంచాక్షరి కలదని తెలియుచున్నది. కావుననే 
దేశికులును గరుడపంచాశత్‌లో “పక్షి వ్యత్యస్తపక్షిద్వితయ ముఖపుట ప్రస్సుటో 
దారతారమ్‌” అని సూచించిరి. ఈ (ప్రకారము లన్నియు గారుడోపనిషత్తులో 
స్పష్టము. 

సంస్కృతవ్యాఖ్యాత వేజొక (క్రమమును ఈ సందర్భమున సూచించెను. ఆ 
క్రమమున ప్రణవము మధ్యలో ఉచ్చరింపబడును. ఇట్టి ఉద్దారమున “అనుగత 
పక్షి” అనుటకు మొదటి వికల్పములోవలె వివరణమును చెప్పనగును. పిమ్మట, 
“వక్తి అనుటకు శిరోభాగమున, అనగా- పిమ్మట, అనగా -పక్షిశబ్దానంతరమని 
భావము. మిగిలిన వివరణము పూర్వమువలెనే చేయనగును. “ప్రాజ్మూలమంత్ర 
మధ్యాద్యవ్యత్య యమ్‌” అను (ప్రమాణము ఇచట స్మరణీయము. ఇట్టి 
ఉద్దారమును కల్గిన మం(త్రమును ఉచ్చరించుటవలన విషనివారణ మగును. 

(త్రాయతామ్‌) అను ఇచటి ఆత్మనేపదప్రయోగమువలన బిడ్డను రక్షించుట 


వలన కలుగు ఫలము తండ్రికి చెందునట్టే, నన్ను రక్షించుటవలన కల్లు ఫలితము 
నీదేనను భావము ధ్వనించుచున్నది. 


ఆంధ్రవివరణంతో 25 


(పరవ్యోమధామన్‌) ఈ సంబోధనవలన గరుడుని నిత్యమైన దివ్యమంగళ 
విగ్రహము తెలుపబడినది. “న కాలస్తత్రవై (ప్రభుః అనునట్లు కాలకృత 
పరిణామము లేని దేశముకదా! పరమపదము. 

(బలద్వేషి..... తీర్ల) పూర్వము కశ్యపప్రజాపతి పుత్రార్థియె యజ్ఞమును 
చేయగోరినపుడు, బుషులు, దేవతలు, గంధర్వులు, యథాశక్తి సహాయమును 
చేసిరి. యజ్ఞమునకు అవసరమైన ఇధ్మమును తీసికొని రావలసినదిగా 
కశ్యపప్రజాపతిచే నియుక్తులైన అంగుష్టపర్వమాత్రదేహులైన, బ్రహ్మరోమముల 
నుండి పుట్టిన వాలఖిల్యులను బుషులు నిత్యము తపస్సు చేయుటవలన 
కృశించిన దేహమును కలవారగుటచే తాము ఇధ్మమును తీసికొనివచ్చునపుడు 
దారిలో నీటిలో నిండిన గోష్టాదమును దాటలేక క్షేశసడుచుండగా, ఆ మార్గమున 
వచ్చు ఇంద్రుడు వారిని చూచి అపహాస్యమును చేసెను. “పలాశవర్తికా మేకాం 
వహతః సంహతాన్‌ పథి, తాన్‌ సర్వాన్‌ నిస్మయానిష్టో వీర్యోన్మత్తః పురందరః 
అపహాస్యాధ్యగచ్చి ఫ్రం లంఘుయిత్వా9_ననున్య చ”. అందువలన మిక్కిలి 
కోపించిన ఆ బుషులు ఇంధద్రునికంటె వందరెట్టు వీర్యశౌర్యాదిగుణమును కల్గిన 
వేజొక ఇంద్రుని తన తపోబలమున సృష్టింపవలెనను (ప్రతిజ్ఞ చేసినవారై, 
అనేకవిధములైన మంత్రములతో హోమము చేసి, అగ్నిని తృప్రిపరచిరి. “జుహువు 
స్తే సుతపసో విధివత్‌ జాతవేదసం, ఇంద్రో౭న్య స్పర్వదేవానాం భవే దితి 
యతవ్రతాః” దీనిని తెలిసిన ఇంద్రుడు భీతుడై, తన తండ్రి అగు కశ్యపుని వద్దకు 
పోయి శరణు వేడెను. కళ్యప(ప్రజాపతి వాలఖిల్యులవద్దకు వచ్చి బ్రహ్మసృష్టికి 
విరుద్ధముగా వేరొక ఇంద్రుని సృష్టించుట తగదని వారిని సమాధానపజచి, వారి 
ప్రతిజ్ఞ నిప్పలము కాదని, జన్మింపబోవువాడు పక్షీంద్రుడు కాగలడని పల్కి, వారిని 
సమాధానపటెచెను. “తాన్‌ కశ్యప ఉవాచేదం సాంత్వపూర్వం ప్రజాపతిః అయ 
మింద్ర స్రిభువనే నియోగాత్‌ బ్రహ్మణా కృతః, భవత్వేష పతత్రీణా మింద్రోల_ 
తిబలసత్త్వవాన్‌, ప్రసాదః క్రియతా మస్య దేవరాజస్య యాచతః”. తత్సలితముగా 
వినతకు పుట్టిన గరుడుడు ఇం॥ద్రునికంటె బలశాలి పరా(క్రమశాలియె 
పక్షీంద్రుడయ్యెను. ఈ కథ మహాభారతములో ఆదిపర్వ ప్రారంభమున కలదు. 
ప్రస్తుతవిశేషణ మీ కథను తెలుపుచున్నది. 


“పరవ్యోమధామన్‌”, “బలద్వేషిదర్పజ్వలత్‌వాలఖిల్య ప్ర తిజ్ఞావతీర్ల” అను 
రెండు విశషణములవలన రామకృష్ణాద్యవతారములు పరవాసుదేవుని దివ్యమంగళ 


26 శ్రీవేదాంతదేశిక స్తోత్రమాలిక 


విగ్రహ(ప్రతిరూపములైనట్లే, గరుత్మంతుని అవతారమును శ్రీవైకుంఠములోని తన 
నిత్యదివ్యమంగళ వి[గ్రహాంశమని సూచింపబడినది. 
(స్టిరాం తత్త్వబుద్ధిమ్‌) అప్రకంప్యమైన పరావరతత్త్యజ్ఞానమును అని 
తాత్పర్యము. “భక్తిధేనుమ్‌” “భక్తిజననీ మితి యావత్‌” అని సంస్కృతవ్యాఖ్య. 
(ముధాకావముహీనామ్‌) అనన్యప్రయోజనమని, లౌకికవాంఛారహితం 
తాత్పర్యము. “స్రక్‌చందనాదివిషయకామరహితామ్‌” అని సంస్కృత వ్యాఖ్య. 
(అహీనమ్‌) నశింపనిది. మోక్షదశయందును అనువర్తించునది. 


(జగన్మూలకందే) “వేర్‌ ముదలాయ్‌ విత్తాయ్‌”, “ముదల్‌ తని విత్తేయో” 
ఇత్యాది ఆశ్రీ్యార్ల సూక్తులు ఇచట స్మరణీయములు. 


(ముకుందే) “ముక్తిం దదాతి ఇతి ముకుందఃి” అను వ్యుత్పత్తివలన 
ముకుందశబ్ద ప్రయోగమిచట సాభిప్రాయకము, మిక్కిలి స్వరసమును. “భవతు 
మము వరస్మిన్‌ శేముషీ భక్తిరూపాొ అనుచు భగవద్రామానుజులు 
భక్తిరూపాపన్నజ్ఞానమును అభిలషించునట్టే కవియు ఇచట కోరుచున్నారు. 

“మహీనా మహీనా మహీనా' ఇత్యాది ప్రయోగములందు వృత్త్యను ప్రాస 
కలదు. “అనుగతపక్టి” ఇత్యాది ప్రయోగముద్వారా గరుడపంచాక్షరీ మంత్ర 
స్వరూపము భంగ్యంతరమును తెలుపబడుటచే పర్యాయోక్తమను అలంకారమును 
కలదు. “భక్తిధేనుమ్‌”, “జగన్మూలకందే” అను ప్రయోగములలో రూపకము, 
వీనియొక్క సంసృష్టియు కలదు. పూర్వము వివరింపబడినట్లే ఇందు కవిగతమైన 
భక్తిరూపభావము ధ్వనించుచున్నది. 


షట్రింశత్‌గణచరణో నరపరిపాటీనవీనగుంభగుణః । 
విష్ణురథదండకోత_ సౌ విఘయతు విపక్షవాహినీ వ్యూహమ్‌ ॥ 


షట్‌ త్రింశత్‌ = ముప్పది ఆజు, గణ = గణములను కల్గిన, చరణ 
పాదములను కల్గినది, నరపరిపాటీ = నగణ, రగణముల (క్రమముచే, నవీన 
కొత్తదైన, గుంభగుణః = రచనాక్రమముయొక్క గుణముతో కూడినది అగు, 
అసౌ = ఈ, విష్ణురథ = గరుడునియొక్క, దండకః = దండకరూపస్తుతి, విపక్ష= 
శత్రువులయొక్క, వాహినీ = సేనయొక్క, వ్యూహం = యుద్దరంగములోని 
సేనారచనాక్రమమును, విఘటయతు = భేదించును గాక! 


ఆంధ్రవివరణంతో 27 


నాల్లు చరణములను కల్గిన దంకముతో గరుడుని స్తుతించిన దేశికులు ఈ 
స్తోత్రమును పఠించు భక్తులకు శత్రుపక్షభంగరూప ఫలము సిద్దించునని ఆశాసించు 
చున్నారు. 

ముప్పది ఆజు గణములను కల్లిన చరణములతో కూడినది, నగణ 
రగణముల వరుసను కల్లినది, కావుననే నూతనమైన రచనావిశేషముతో 
శోభిల్లునట్టి అగు ఈ గరుడదండకమును అనుసంధించువారు శత్రువుల 
సేనావ్యూహభంగములను ఫలముగా పొందుదురు. దండకము విపక్షవాహిని 
వ్యూహము భేదించును అనుట ఒక వాక్‌చమత్కృతి. దండము చేయు పని 
భేదనమే కదా! 


(షట్రింశత్‌ గణచరణః) ప్రతిచరణము ముప్పది ఆజు గణములతో 
కూడినది. అట్టి చరణములను కల్లినది ఈ దండకము. ఇట్లు ఈ సమాసము 
బహు ప్రీహిగర్భ బహుట్రీహి. 

(నరపరిపాటీనవీనగుంభగుణః) నగణరగణముల (క్రమముచే నవీనరచనా 
క్రమమువలన శ్లాభీం౦వబడునదని తాత్సర్యము. సామాన్యముగా 
దండక(ప్రారంభమున మొదట రెండు నగణములు, పిమ్మట రగణములు 
ఉండును. “యదిహ నయుగళః తతః సప్తరేఫాః తదా చండనృష్టిప్రయాతో భవే 
ద్దండక అను లక్షణము ఇందులకు నిదర్శనము. రగణముల సంఖ్యనుబట్టి 
దండకము పేరు మారుచుండును. ఏడు గణములున్న చండవృష్టి ప్రయాతము, 
ఎనిమిది రగణములతో అర్లము, తొమ్మిది ఉన్న అర్లవము, పది ఉన్న వ్యాలము, 
పదకొండు రగణములతో జీమూతము- ఇట్టు దండకము అనేక విధములు. 
ప్రస్తుత దండకమున ముందు రెండు నగణములు, ఆ పిమ్మట ముప్పది ఆణు 
రగణములును కలవు. కావున ఇది ఒక అపూర్వమైన (ప్రక్రియ. కేదారభట్టు 
వృత్తరత్నాకరమున 14 రగణములతో కూడిన దండకమును శంఖమని నిర్దేశించి, 
పిమ్మట “శంఖాదయః” అనుచు ఆదిశబ్దమును ప్రయోగించు టచే, కవి 
ఇచ్చనుబట్టి ప్రతిపాదములోను రగణసంఖ్య వృద్ది అగుటకు అవకాశము కలదని 
తెలియుచున్నది. కావుననే భవభూతి 16 రగణములతో కూడిన దండకమును 
ప్రయోగించాను. ఇట్టి నవ్యతవలన ఈ దండకము హృదయావర్జకమని 
తాత్పర్యము. లోకమున (క్రొత్తగా కన్పించునది “కొత్త వింత” అనునట్లు 
ఆకర్షణీయమై యుండుట సహజము కదా! ఇక ఇన్ని గుణములను కల్లిన 


28 శ్రీవేదాంతదేశిక స్తోత్రమాలిక 


దండకము ఆకర్షణీయ మగుటలో ఆశ్చర్యము ఏమున్నది ? “నవీనగుంభగణ” 
అను పాఠాంతరమును కలదు. 


ఈ దండకమున తొమ్మిది అను అర్థము నిచ్చు నవశబ్దమునకు అనేక 
విధముల ప్రాధాన్యము కలదు. ప్రణవమనగా (ప్రకృష్ణమైన నవము. “మహోదార 
మహాబాహో వైనతేయ నయో౭_ధిప, సన్నిధత్స్య పరేత్‌ తుభ్యం నమః ప్రణవ 
మూర్తయే” అను పాంచరాత్ర వచనమును బట్టి గరుడుడు ప్రణవమూర్తిగా 
ప్రసిద్దుడు. ఆ గరుడుని స్తుతించునదియే ఈ దండకము. 


ఈ దండకములోని ప్రతిపాదములో 36 గణములు కలవు. ప్రతిగణమున 
మూడు అక్షరములు కలవు. అందుచే (ప్రతిపాదమున 108 అక్షరములు. ఈ 
సంఖ్యలోని అంకెలను కలుపగా తొమ్మిది వచ్చును. అట్లే నాల్లు పాదములలోని 
అక్షరములను కలిపినచో 108 X 3= 432. ఈ అంకెలను కలిపినను తొమ్మిదియే 
వచ్చును. ఈ దండకమున (ప్రతిచరణమున 36 గణములు కలవు. ఈ 
అంకెలను కలిపినను తొమ్మిదియే వచ్చును. దండకమున 108 గణములు కలవు. 
ఈ అంకెలను కలిపినను తొమ్మిదియే. దండకములోని పదముల సంఖ్య 63. 
ఈ అంకెలను కలిపినను తొమ్మిదియే. ఇందు మూడు శ్లోకములు కలవు. ఆ 


శ్లోకములోని పదముల సంఖ్య 18. ఈ అంకెలను కలిపినను తొమ్మిదియే. పై 


సంఖ్యలను అన్నిటిని కలిపిన, అనగా 108 + 432 + 36 + 63 + 18 = 657 
అను అంకె వచ్చును. ఇందలి అంకెలను కలుపగా 18 వచ్చును. మరల ఇందలి 
అంకెలను కలిపిన తొమ్మిదియే వచ్చును. ఇట్టు ఈ దండకమున సర్వత్ర 
నవత్వము స్పష్టము. ఇంతియేకాక, “ఓమ్‌ తత్పురుషాయ విద్మహే సువర్లపక్షాయ 
ధీమహి, తన్నో గరుడః ప్రచోదయాత్‌ అను గరుడగాయత్రిని ఈ దండకము 
వివరించుచున్నది. ఈ గాయత్రిలోని పదముల సంఖ్య 27. ఇందలి అంకెలను 
కలుపగా వచ్చు సంఖ్య మరల తొమ్మిది అగుటయు గమనింపతగినది- అను 
ఈ వివరణములన్నియు వాచస్పతి, శ్రీమాన్‌ కె.వి. రాఘవాచార్యస్వామివారి 
గరుడదండక వ్యాఖ్యలో తెలుపబడినవి. “పితా చ రక్షక శ్ళేషీ భర్తా జ్లేయో రమాపతిః, 
స్వామ్యాధారో మమాత్మా చ భోక్తా చాద్యమనూదితః” అను ప్రమాణమును బట్టి 
జీవునకు భగవానునితో తొమ్మిది విధములైనసంబంధములు కలవనుట స్పష్టము. 
జీవులలో అగ్రగణ్యుడు గరుడుడును. అట్టి నవవిధ సంబంధమును భగవానునితో 
కలిగియున్నాడు. మరియు 'సుపర్ణోతి సి గరుత్మాన్‌' ఇత్యాది వైదిక ప్రమాణము 
నందు గరుడుని తొమ్మిది విధములైన అంగములయొక్క వేదాంగత్వము 


ఆంధ్రవివరణంతో 29 


స్పష్టముచేయబడినది. ఇట్టి నవవిధ వేదాంగకుడగు గరుత్మంతుని స్తుతించు 
దండక మిది. 


విచిత్రసిద్ధిద స్సోత. యం వేంకటేశవిపశ్చితా । 
గరుడధ్వజతోషాయ గీతో గరుడదండకః ॥ 


విచిత్రసిద్దిదః = వివిధములైన ప్రయోజనములను ఇచ్చునది అగు, సః + 
అయం= ఈ (ఆపదలను నివారించు, ఇష్ట(ప్రాప్తిని కల్గించు) గరుడదండకః = 
గరుడుని దండకము, గరుడధ్వజతోషాయ = భగవానుని సంతోషమునకై, 
వేంకటేశవిపశ్సితా= వేంకటేశుడను పేరు గల వేదాంతదేశికులను పండితునిచే, 
గీతః = గానము చేయ బడినది (రచింపబడినది). 


ఇట్లు గరుడదండకమును పరిసమాప్తి చేసిన పిమ్మట దేశికులు స్తోత్రకర్త 
నామము తెలియనిచో స్తోత్రమునకు శిష్టపరిగ్రహత్వము కలదో, లేదో అను 
సందేహము లోకులకు కల్గునని తలచి, తమచే ఈ దండస్తుతి రచింపబడినదని 
సూచించుచు, ఈ స్తోత్రమును పఠించిన పలు ప్రయోజనములు సిద్దించుటతో 
పాటు, పరమ ప్రయోజనమగు భగవన్ముఖోల్దాసమును కల్లునని తెలుపుచున్నారు. 
పలు విచిత్రములైన ఫలములను అనుగ్రహించు ఈ గరుడదండకమును 
వేంకటేశులను పేరును కల వేదాంతదేశికులను విద్వాంసులు భగవానుని 
సంతోషముకొణకు రచించిరి అని భావము. 


(విచిత్రసిద్ధిదః) శ్రీ సాత్వతసంహితలో (పాద్మసంహితలో) గరుడమం(త్ర 
స్మరణమువలన పలు ప్రయోజనములు కల్లునని తెలుపబడినది. అందుగల 
“సిద్దయ శ్చ యథాపూర్వం భవంతి భవతో£ ఖిలాః, వశ్యాకర్షణ విద్వేష- 
మారణోచ్చాటనాదిషు ......ఏవ మాదిషు సాధ్యేషు తథాన్యేష్వపి చ కర్మసు, ఇతి 
మం(త్రం ప్రయుంజీతి గరుత్మంత మనుస్మరన్‌” అను సూక్తులిందులకు 
నిదర్శనములు. 


(గరుడధ్వజతోషాయ) దేశికులు ఈ స్తోత్రమును రచించుట భగవానుని 
సంతోషముకొజకే. గరుడుని స్తుతించుటవలన భగవానునకు ఎట్టు ఆనందము 


ఆత్మాంతర్యామ్య మృతః” అని, “అంతః ప్రవిష్టః శాస్తా జనానాం సర్వాత్మా” అని, 
“అనేన జీవేనాత్మనాను ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి” అని (శ్రుతులయందు 


30 శ్రీవేదాంతదేశిక స్తోత్రమాలిక 


చెప్పబడుటవలన, ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేత ర్టున! తిష్టతి” అను 
గీతాసూక్తివలన, భగవానుడు సర్వశబ్దవాచ్యుడు, సమస్తచిదచిత్తులను శరీరముగా 
కలవాడని తెలియుచున్నదికదా! కావున గరుడుని ఈ దండకముద్వారా 
స్తుతించుట భగవానుని స్తుతియందు పర్యవసించుటచే తత్సంతోషదాయక 
మనుటలో విప్రతిపత్తి లేదు. అంతియేగాక, తనకు పరమభక్తుడగు గరుడుని 
స్తుతించిన భగవానునకు ఆనందము కల్లుటలో ఆశ్చర్య మేమున్నది? కుమారుని 
పొగడిన సంతోషింపని తండ్రికలడా! ఇట్లు ఈ స్తుతి అంతతః భగవదానందకర 
మనుటలో సందేహము లేదు. మణియు, గరుడుడు భగవానునిరూపమగు 
సంకర్షణుని అంశను కల్షినవాడగుటచే, భగవానునకు గరుడునకు మధ్య 
అభేదభావనతో కవి ఇట్టు పల్కెననియు చెప్పవచ్చును. ఇదే విధముగా 
గరుడపంచాశత్‌లో దేశికులు “మోతి. యం యత్తే స్వనిష్టం వహన మపి... ఇత్సం 
హరిగరుడభిదా. కల్పితారోహవాహ స్వాభావ్యః స్వాత్మభవ్యః ప్రదిశతు శకుని 
బ్రహ్మ సబ్రహ్మతాం నః” అనుచు పల్కుట ఇచట స్మరణీయము. “నిష్ణురథః” 
అను పదమును “విష్ణో రథ ఇన” విష్ణువునకు రథమువంటివాడు- అని 
వివరించుట సామాన్యమైన అర్థము. అదియేకాక “విష్లోః రథః పౌరుషం, దేహో 
వా అను వేజొక వ్యుత్పత్తియి అమరసుధథలో చూపబడినది. కావున 
గరుత్మంతుని స్తుతించుట భగవానుని పౌరుషము స్తుతించుట, లేక, భగవానుని 
రూపమును స్తుతించుటయే అగును అని తెలియుచున్నది కదా! 


ఈ శ్లోకమున 'వేంకటేశవిపశ్చితా' అనుటచే వక్ళృవైలక్షణ్యము, “గరుడదండకః” 
అనుటచే ప్రబంధ, ప్రతిపాద్య వైలక్షణ్యములు, “గరుడధ్వజతోషాయ”, “విచి త్రసిద్ధిద” 
అనుటచే ప్రయోజనవైలక్షణ్యమును సూచింపబడినవి. ఇందులకు అనుగుణముగ 
తిరువాయ్‌మొభ్రలిలోని 3-9 దశకము చివర “ఏజ్కుమ్‌ సెరుమ్‌ పుకళ్రీల అను 
విశేషణము ప్రమేయమగు భగవానునకు, వక్త అగు ఆగ్యార్లకు, ప్రబంధమగు 
తిరువాయ్‌మొ [నీకి ప్రయోగించుట, చివర “ఇవైయుమ్‌ మోర్‌ పత్తు ఏజ్కుమ్‌ 
సెరుమ్‌ పుకలీ” అని పల్కుట అనుసంధింపనగును. వృత్తము “పథ్యా” అను 
అనుష్టుప్‌ భేదము. 


నా మూ 
రా వాడు 


